* ఏ దేవునికి ఏ విధము 
దీపారాధన చెయ్యాలి? 


సేకరణ, సంకలనము 
శతాధిక గ్రంథ సంకలనకర్త,జ్యోతిషశిరోమణి : 
డా॥ ఆదిపూడి వేంకటశివ సాయిరామ్‌ 
B.Sc.,L.L.B, M.A .(jyothisham) 


Kk (క ఫోన్‌ : 246 2565 
లొ లొ లొ, 
మోహన్‌ పబ్లికేషన్స్‌ 
అజంతా హోట్‌ ఎదురుగా 
కోటగుమ్మం, రాజమండ్రి - 533 101 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన బెయ్యాలి? 


First Edition : 
2008 


(ర్రెసర్వహక్కులు ప్రకాశకులకు, 


రచన, సంకలన కర్త ; 
డా॥ ఆదిపూడి వేంకట శివసాయిరామ్‌ 
B.Sc.,L.L.B, M.A.(jyothisham) 
4-7-84, కొరిటెపాడు, గుంటూరు - 7 
ఫోన్‌ : (0863) 2353321 
సెల్‌: 9440262421 


ప్రకాశకులు 
మోహన్‌ పబ్లికేషన్స్‌ 
కోట గుమ్మం - రాజమండ్రి - 533 101 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి P& ఓ (3) 


నూనునని 
ఇది వరకు మేము ప్రచురించిన స్థాపితం: 1985 
శీ గణేశారాధన, నవగ్రహారాధన, శివారాధన, క్రీ ఆదిపూడి వేంకట శివసాయిరామ్‌ గారి గౌరవం సంపాదకత్వములో 
సుబ్రహ్మణ్యారాధన, హనుమదారాధన, శ్రీసాయీఆరాధన, (ఏమి నిన్ను సేకింతువా) 


శ్రీలక్ష్మీ ఆరాధన, నిత్యజవితములో రుద్రాక్షలు, నిత్యజీవితములో 
నవగ్రహాలు, నిత్యజవితములో సాలగ్రహములు, నిత్యజీవితములో 
నవరత్నాలు, నవగ్రహరెమిడీస్‌, నవగ్రహ వైభవము, 
నవగ్రహదర్శనమ్‌, శ్రీదేవీలీలామృతం 
అత్యద్భుతముగా ప్రశంసలు అందుకున్నవి అందుచే 
డా॥ అదివూడి సాయిరామ్‌గారి 


ఓమ్‌ శ్రీ సాయిరామ్‌ శ్రీ సాయితత్త ప్రచార మాసపత్రిక 
గత 20 సంవత్సరములుగా నిరాటంకముగా 
శ్రీ సాయిబాబా తత్త ప్రచారము చేస్తున్న ఏకైక మాస పత్రిక 


వ్యవస్థాపకులు : గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహనరావు మహరాజ్‌ గార 
గౌరవ సంపాదకులు : శ్రీమతి ఆదిపూడి దుర్గాంబ మోహనరావు 


మదేవునికె ఏ ఐధముగా దీపారాధన చెయ్యాల? 


పోషకులు : రూ.1,]1 16/- సంవత్లర చందా : రూ.54/- 
అనే పుస్తక రాజమును అందించినాము, కావున ప్రతి రాజపోషకులు :రూ2,11 6/- 2 సంవత్సర చందా :రూ.1 00/- 
ఒక్కరు ఇది పారాయణ చేయదగినది. చదవటానికి మహారాజపోషకులు:రూ.3, 1 1 6/-జీవితచందా : రూ.540/- 
ఇచ్చినచో మళీ ఈ పుస్తకము తిరిగి మీ వద్దకు, రాదు (5వాయిదాలలో చెల్లించవచ్చును 


అంతటి అమూల్య ఇ రంధి. మీ చిరునామాతో మాకు ఒక పోస్టుకార్జు వ్రాసిన వారికి ఓమ్‌ శ్రీసాయిరామ్‌ 
మాసపత్రిక ఒక నెల ఉచితముగాపంపగలవారము.మీ చందాలు 


ఎం.ఓ.ద్వారాగాన్‌ డి.డి ద్వారా గానీ 


శ fs అక్షరం మీ ఆధ్యాత్మికం శ్రీ కె.రామకోటేశ్వరరావు, కార్యదర్శి 
Wr i 4-7-84, గాంధిబొమ్మ బజార్‌, కొరిటిపాడు, గుంటూరు - 7 
శ్ర | లే కు పాతవారు చందా నెంబరు వేసి పంపవలెను. క్రొత్త వారు 
| జ న్‌ చందాదారుడను అని వ్రాయవలెను. 


3 
౬) 
ern 
ఖు 


కేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? మ మము. (50 (6)* ఇహ టి దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 
నువ్వులనూనె దీపారాధన = 45 
ఒక వత్తి దీపాన్ని వెలిగిస్తే కలిగే ఉపయోగాలు = 7 wee: నో 46 
రెండు వత్తుల దీపాలను వెలిగించడం వలన ఫలితాలు  .... ss. 
మూడు వత్తుల దీపాలు వెలిగించడం వలన కలిగే ఫలితాలు .... 11 న. న 
నాలుగు వత్తుల దీపాలను వెలిగిస్తే కలిగేఫలితాలు  .... 13 నపకూనెటతారా లస న్‌ 
ఐదువత్తుల దీపాలను వెలిగిస్తే కలిగేఫలితాలు 16 అ. 3 
ఆరు వత్తుల దీపాన్ని వెలిగించడం వలన కలిగే ఫలితాలు _ ..... 18 rer ఆ క్‌ 
ఏడు వత్తుల దీపాలతో దీపారాధన చేయటం వలన కలిగే ఫలితాలు..... 20 భ్ఞారశకాఘలంత్యా వెలిగించేవతసినేబత్తుకు ఈ ణః 
ఎనిమిది వత్తుల దీపాన్ని దీపారాధన చేయటం వలన కలిగే ఫలితాలు...... 23 Woy కయి లభ ee థ్‌ i 
తొమ్మిది వత్తుల దీపాలతో దీపారాధన చేయటం వలన కలిగే ఫలితాలు.....25 Fr AIP a Ds ts & 
పది వత్తులలతో దీపారాధన చేస్తే కలిగే ఫలితం  ...... హా సకల కార్యముల కొరకు వెలిగించవలసిన వత్తులు  .... 60 
పదకొండు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం ..... 30 సతాళాత రారా నయంలలరనముళలు | స 
పన్నెండు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం ..... 32 ees em " 
పదమూడు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం ..... 34 స యు పల. లం 
పధన్నాలుగు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం..... 36 స స కన 
పదిహేను వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం ...... 38 పను న. " 
పదహారు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం ..... 39 
ఇరవై వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం  ..... 40 
ఉసిరికాయతో దీపారాధన:- ౨... 42 
ఉసిరిక దీపారాధన చేయడం వలన కలిగే ఫలితాలు :- == 42 
నిమ్మకాయ దీపారాధన 44 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి PL Lb £7) 


5 ౫ ౫ అ ౨ 


ఓ] 


ఒక వత్తి దీపాన్ని వెలిగిస్తే కలిగే ఉపయోగాలు 


ఒక దీపాన్ని వెలిగించేవారు ఆదిత్యుడు పూజించటానికి ఇష్ట 
పడతారు. 

దీనిని శివుని ప్రతిరూపముగా చూస్తారు. 

మానసిక ధైర్యం ఎక్కువ. 

ఈ దీపము సూర్యుని స్వరూపముగా పూజిస్తారు. దీని వెలిగించు 
ట వలన సూర్యగ్రహ అనుగ్రహ ప్రాప్తి పాత్రులగుదురు. 
మొండితనం ఎక్కు ఎక్కువగా ఉంటుంది. 

ఈ దీపారాధన వలన ఆథ్యాత్మిక శక్తులు వశమగును. ఆధ్యాత్మిక 
జీవితములో హిమాలయ శిఖరమంత ఎత్తు ఎదుగును. 
మాటతీరు ఎంతో స్పష్టంగా ఉంటుంది. 

మంత్రం -తంత్రప్రయోగములు త్రిప్పికొట్టబడును. ఆధ్యాత్మికాభి 
వృద్ధి కనబడును. 

పూజచేసిన తరువాత మాట్లాడిస్తే వీరికి ఎక్కువ కోపం వస్తుంది. 
వీరికి ఎక్కువగా ఉష్ణ సంబంధ వ్యాధులు రాగలవు. 
దీనివలన పనిమీద ఆసక్తిపెరుగును. మనస్సులో భక్తి కలుగును. 
దీని వలన ఆర్థికముగా అందరికంటే ముందంజలో ఉండుదురు 
ముఖ్యముగా రాజులు, పరిపాలకులు, నాయకులు వెలిగించి 
అత్యద్భుత ఫలితములు పొందుతున్నారు. 

దీని వలన సిరి సంపదలు కలుగును. అంతేకాక ఉన్నతి నొందు 
దురు. 


క్‌ 


క్‌ 


(6)4 ఊప 4ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? 


దీనివలన బ్రహ్మహత్యాదోషము తొలగును. అంతేగాక ఇంద్రియ 
నిగ్రహము కలుగుతుంది. 

దీనివలన టి.వి,మరియు ఆస్మాలాంటి మొండి వ్యాధులను 
తగ్గిస్తుంది. అంతేగాక తలనొప్పి, కంటిసమస్య, లివర్‌ సమస్యలు 
తొలగును. 

ఏ పూజమందిరములో పూజించబడుతుందో సంపదలు తరలి 
వచ్చును. సమస్యలు తొలగిపోవును. ఇల్లు అష్టైశ్వర్యములతో 
తులతూగును. 

ఒక ముఖం కలిగిన దీపము పరమతత్త్వాన్ని బోధిస్తుంది. పర 
మత్తాన్ని పొందాలని కోరేవాళ్ళు (దీనిని వెలిగించాలి. దీని 
దర్శనము కూడా దుర్లభమె. 

సహజముగా శివతత్వం దీని ద్వారా పొందవచ్చును. 
శివరాత్రి పర్వదినమునందు ఏకవత్తి పూజ చేసిన పరమశివుని 
సాక్షాత్తు పూజ చేసినట్లుగా భావించవలెను. 

దీపావళి పర్వదినమునందు రాత్రి 12గం॥లకు లక్ష్మీపూజతో 
ఏకవత్తి పూజ చేసిన సంపదలు తరలివచ్చును. 

ప్రతి సంవత్సరము చైత్ర మాసములో సోమవారం ఏకవత్తిని 
108 ఎర్ర పువ్వులతో అర్చించవలెను. 

ఏకవత్తిని పూజించినచో పూర్తి విశ్వాసం, జ్ఞానసంపద, ఐశ్వర్యం 
కలుగు తుంది. 

దీపారాధన తప్పక చేయవలెను. పూజకు ముందు కుందిని 
శుభ్రము చేయవలెను. 

ముఖ్యముగా ఈ దీపారాధన దీపావళి పర్వదినమునందుచేస్తే 
మంచిది. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి PL L109) 


రెండు వత్తుల దీపాలను వెలిగించడం వలన ఫలితాలు 
దీపాలను వెలిగించే వారి మనసు ఎప్పుడూ శాంతంగా, ప్రశాం 
తంగా ఉంటుంది. 

ఇది అర్థనారీశ్వరతత్వాన్ని బోధిస్తుంది. 

భార్యాభర్తలు ఎప్పుడూ పోట్లాడుకోరు, విడిపోరు. 
ముఖ్యముగా గురుపూర్ణిమ, పర్వదినమునందుగాని దత్త 
జయంతినాడు గాని బ్రాహ్మముహూర్త సమయములో వెలిగించ 
వలెను. 


దీపారాధన చేసేవారికి ఎప్పుడు మంచి తేజస్సు, కాంతి కలుగు 
తాయి. 


సాధారణ గురువారముగాని, శుక్రవారముగాని కార్తీకమాస 
ములోగాని ఉదయము 6గం॥నుండి 7గం॥ల లోపు వెలిగించ 
వలదు. 


తల్లికి ఆరోగ్యం ఎల్లప్పుడు బాగా ఉంటుంది. ఆలోచనాశక్తి 
ఎక్కువ 
శివాలయములో రుద్రాభిషేకం చేసే ముందర వెలిగించగలరు. 


ఇది చేయునప్పుడు శివపంచాక్షరీ మంత్రమును 11మార్లు 
జపించవలెను. 


దీని వలన ఆధ్యాత్మిక శక్తులు పొందుదురు. 


దీని వలన సంఘములో లౌకిక జీవితములో ఇరుగుపొరుగు 
వారితో సహజసిద్దముగా మెలగగలరు. 


క్‌ 


క్‌ 
క్‌ 


(1౦) “జు ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


మనస్సు నిలకడ లేనివారు, పౌర్ణమి తిధియందు దీపారాధన 
చాలా శ్రేష్టం. వ్యాపారం చేయువారికి చాలా మంచిది. 
దీనినే బ్రహ్మస్వరూపము అంటారు. 

దీనినే “దేవి” స్వరూపముగాచూస్తారు. మరియు “యుగళ 
రూపము” అంటారు. 

దీనిని అర్ధనారీశ్వర స్వరూపముగా కార్తీకమాసములో పూజి 
స్తారు. 

దీనిని పాలిస్తున్నది చంద్రగ్రహము. కావున నీచ చంద్రుడు, 
చంద్రుడుపాపిగా ఉన్న జాతకచక్రములు కలవారు ఖచ్చితముగా 
వెలిగించవలెను. 

వ్యాపారాభివృద్ధి, గొప్పతెలివితేటలు సర్వపాప హరణకు, 
కామాన్ని జయించటం దీని వలన కలుగును. 

దీనివలన సంతాన ప్రాప్తి కలుగును. అనుకున్న కోరికలు 
నెరవేరును. 

దీనివలన ఏకాగ్రత మరియు (పేమానురాగములు కలుగును. 
అంతేగాక మనస్సుకు (ప్రశాంతత చేకూరి సర్వకోరికలు 
నెరవేరును. 

జీవితములో ఒడుదుడుకులు తగ్గించును. గోహత్యాదోషము 
కూడా తొలగిపోతుంది. శాంతికి ఉపయోగపడుతుంది. 

ఇది శివభక్తులకు మనశ్శాంతిని, ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగి 
స్తుంది. కుండలినీ శక్తిని మేలుకొలుపును. 

ఈ దీపారాధన వశీకరణకు సంబంధించినవి. 

గర్భిణీస్రీలు దీనిని దీపారాధన చేసినచో చాలా తేలికగా సుఖ 
ప్రసవము కలుగును. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? ఓ £11) 


మూడు వత్తుల దీపాలు వెలిగించడం వలన కలిగే ఫలితాలు 

ఎ ఈ మూడు వత్తుల దీపాలను ఎక్కువగా అమ్మవారి ఆలయాల్లో, 
గురు వులు ముందు మాత్రమే వెలిగిస్తారు. 

| ఇది ట్రికాలాగ్నుల స్వరూపము. 

ఎ కుజదోషం ఉన్నవారు నాగదేవత ముందు మూడు దీపాలను 
వెలిగిస్తే కుజదోషం నివారణ కాగలదు. 

ఇ శివాలయములో అభిషేకము చేసి వెలిగించగలరు. 

..బి'పి ఉన్నవారు వారి ఇంట్లో మూడు దీపాలను వెలిగిస్తే బి.పి 
తగ్గి సామాన్య స్థితికి వస్తుంది. 

1 ముఖ్యముగా దీనిని గురువారంనాడు ఉదయము 6గం॥ నుండి 
7 గం॥ల లోపుగా వెలిగించగలరు. 

0 నిమ్మకాయల దీపాలను అమ్మవారి ఆలయాల్లో వెలిగిస్తే ఎటు 
వంటి ఫలం కలుగునో మూడువత్తుల దీపాలను గృహములో 
వెలిగిస్తే అటువంటి ఫలితము కలుగుతుంది. 

ఎ సాధారణముగా సుబ్రహ్మణ్యషష్టి నాగపంచమి పర్వదినము 
లందు దీనిని వెలిగించవలెను. 

0 శ్రీ సరస్వతీదేవి ముందు మూడువత్తుల దీపాన్ని వెలిగిస్తే వారికి 

జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

శివ మంత్రము నయినాసరే 11మార్లు జపము చేయవలెను. 

రజస్వల దోషాలు ఉన్నవారు తమ కులదేవత ముందు మూడు 

వత్తుల దీపాలను వెలిగిస్తే ఆ దోషాలు తొలగును. 


a 


త £ CD 


(12) ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


దీని ద్వారా అగ్ని తృప్తి చెందుతుంది. స్రీ హత్యాదోషం దీనివలన 
తొలగిపోతుంది. హత్యాదోషం అగ్నిలో ఆహుతి అయి శివత్వం 
పొందు తుంది. 

మూడు వత్తుల దీపాలను సంతాన గోపాల స్వామి వారి ముందు 
వెలిగించి, పూజనుచేస్తే వారికి సంతానం కలుగును. 

దీని వలన సంపద తరలివచ్చును. దీని వలన అనేక వ్యాధులు 
దూరమగును. స్వచ్చమైన బ్రాహ్మణత్వము కలుగును. 
ఆత్మన్యూనత, సిగ్గుపడటం, భయపడటం పూర్తిగా తొలగి 
పోతాయి ముఖ్యముగా 108 వత్తులు వెలిగించినచో పూర్వజన్మ 
లలో పాపాలు తొలగిపోవును. 

జీవితములో అదృష్టమును తీసుకుని వచ్చును, 

8 వత్తులను త్రేతాగ్ని స్వరూపముగాపూజిస్తారు. 
నీచకుజ,కుజదోషము కలవారు ఖచ్చితముగా వెలిగించగలరు. 
మూడు దీపములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలుగా 
భావిస్తారు. 

అహంకారము, ద్వేషము భావముల నుండి బయటపడి 
(ప్రశాంత జీవ నము కొనసాగించుటకు వెలిగించవలెను. 
పూర్వజన్మ పాపములు తొలగించబడును. విద్యలలో ఉన్నతిని 
కలిగిం చును. 

జీవితములో ప్రతి పనికి అడ్డంకులు వెలిగించినచో అన్ని పనులు 
చక్కగా అడ్డంకులు లేకుండా జరుగును. 

దీనిని ధనముకొరకు వెలిగించెదరు ఆరోగ్యమునకు అభ్యుదయ 
మునకు ఉపయోగపడుతుంది. ధన ధాన్యసమృద్ధికొరకు దీనిని 
వెలిగిస్తారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? ఓ ౬13) 

ఎ దీని వలన మంచి ఆరోగ్యము మరియు ఉన్నతవిద్య లభిం 
చును. అంతేగాక పరిశోధనలో ముందుకు వెళ్ళదలచినవారు 
దీనిని వెలిగించ గలరు. 


0 దీని వలన ప్రీ హత్యాదోషము కూడా తొలగిపోతుంది. 

ఎ ముఖ్యముగా పచ్చకామెర్ల వ్యాధి వచ్చినవారు దీపారాధన తొలగి 
పోవును. 

౦ దీని వలన స్థల తగాదాలు, వైధవ్యము, రక్తము విషపూరితము 
అగుట సర్పకాటు నుండి తప్పించుకొనగలరు. 


అ nn 


నాలుగు వత్తుల దీపాలను వెలిగిస్తే కలిగే ఫలితాలు 

0 సరస్వతీ అమ్మవారికి నాలుగు వత్తుల దీపాలను వెలిగించి 
అక్షరాభ్యాసంచేస్తే వారు మేధావులుగా మారతారు. 

0 ఇది బ్రహ్మదేవుని స్వరూపము 

౦ విష్ణుసహస్రనామం పారాయణ చేస్తూ నాలుగువత్తుల దీపాలను 
వెలిగిస్తే వారికి పునర్జన్మ అనేది ఉండదు. 

ఎ సాధారణముగా బుధవారము ఉదయము 6గం॥ నుండి 7గం॥ 
లోపుగా వెలిగించవలెను. 

0 సూర్యనారాయణస్వామికి నాలుగు వత్తుల దీపాలను వెలిగించి 
ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే ఆరోగ్యము లభిస్తుంది. 

అ ముఖ్యముగా గురుపూర్ణిమ, దత్తజయంతి పర్వదినములందు 
బ్రహ్మీ ముహూర్త సమయములో వెలిగిస్తారు. 


క్‌ 


క్‌ 


(గత ఇ+హీ+హ ఊటి దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


సాలగ్రామాన్ని పూజిస్తూ నాలుగువత్తుల దీపాలను వెలిగిస్తారో 
వారికి విష్ణుమూర్తి అనుగ్రహము కలుగుతాయి. 

దీని వలన ముఖ్యముగా చదువుట, నేర్చుకొనుట చాలా తేలికగా 
అభ్యాసమగును అంతేగాక సముద్రపుటంచులదాక జ్ఞానము 
కొరకు పయనించును. 

తులసీమాతకు నాలుగు వత్తుల దీపాన్ని వెలిగించి పూజచేస్తారో 
స్రీలకు సౌభాగ్యము కలుగును. 


దీని వలన అపారముగా జ్ఞానము ఉత్తమ ఆరోగ్యము కలుగును. 
నరహత్య నుండి విముక్తి గొప్ప జ్ఞానం, సిరిసంపదలులభిస్తాయి. 
ధన్వంతరి స్వామికి నాలుగు వత్తుల దీపాన్ని వెలిగించి పూజ 
చేస్తారో వారికి అనారోగ్యము కలగదు. 

దీనివలన సంపద నుంచి ఆరోగ్యము కలుగును. మంచి తెలివి 
తేటలు కలుగును. 

దీని వలన పరిశోధనాత్మకత, తర్మమువాదన, ఆలోచనలో ఒక 
పరిశీలన బాగా పెరుగుతాయి. 

ముఖ్యముగా వ్యాపారస్థులకు దీని వలన వ్యాపారాభివృద్ధి 
కలుగును. 

దీనిని బ్రహ్మస్వరూపముగా భావిస్తారు. స్వయం(బ్రహ్మ స్వరూ 
పము. 

దీనిని పాలిస్తున్నది బుధగ్రహము కావున నీచ బుద్ధి గ్రహస్థితి, 
బుధ(గహ పాపి అగువారు వెలిగించాలి. 


దీని వలన ఆరోగ్యము సంపద లభించును. గ్రహణశక్తికి 
మానసికరోగు లకు విద్యార్థులకు జ్ఞాపకశక్తికి ఉపయోగపడును. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? క 1౬15) 


a) 


a) 


సంతానము లేని వారు దీనిని వెలిగించినచో సంతానము 
కలుగును. 


దీని వలన తెలివితేటలు సంతోషముగా కూడా కలుగును. 
ముఖ్యముగా ఓపెన్‌ ఉపన్యానకులకు వ్యాపారులకు 
పనికివస్తుంది. 

దీని వలన నరహత్యాదోషము తొలగిపోతుంది. అంతేగాక 
వశీకరణ, ఆకర్షణ పెరిగి లౌకికానందము అనుభవించుదురు. 


దీనిని పాలిస్తున్నది బుధగ్రహము కావున అతని మాటలో 
మాధుర్యము ఆకర్షణ పెరిగి పేరు ప్రఖ్యాతులు పెరుగును, 

ముఖ్యముగా విద్యార్దులు పరిశోధకులు, జ్యోతిషశాస్రవేత్తలు, 
గణతి శాస్త్రజ్ఞులు, ఆచార్యులు వెలిగించుట-చాలా మంచిది. 


దీని వలన క్రొత్త విషయములు కనుగొనుట, తర్శించుట, 
స్పష్టముగా ఆలోచించుట కలుగును. దర్శన, స్మర్భన మాత్రమున 
నాలుగు వర్ణముల ఫలితము లభించును. 


ముఖ్యముగా దీని వలన మాటకు విలువ పెరిగి సంఘములో 
గౌరవము కలుగును. ధర్మార్ధ కామమోక్షం ప్రసాదిస్తుంది. 


జ లా 


(16) ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


ఏదు వత్తుల దీపాలను వెలిగిస్తే కలిగే ఫలితాలు 


శ్రీ గురుదేవులకు ఐదు వత్తుల దీపాలను వెలిగిస్తే పనులన్నీ 
గురు దేవుల అనుగ్రహంతో తొందరగా జరిగిపోతాయి. 

ఇది పంచటబ్రహ్మ స్వరూపము. దీనివలన పరమశివుడు అనం 
దము పొందుతారు. 

శ్రీ-దత్తాత్రేయ స్వామిముందు, ఐదువత్తుల దీపాన్ని వెలిగించి 
దత్తసోత్రం, దత్తస్తవము పారాయణచేస్తే గురుదోషాలు తొల 
గును. 

సాధారణముగా కార్తీక సోమవారములందు లేదా సోమవారం 
ఉదయం 6గం॥ నుండి 7గం॥ లోపుగా వెలిగించాలి. 

శ్రీ గాయత్రీదేవి ముందు ఐదువత్తుల దీపాన్ని వెలిగించి 
గాయత్రీ మంత్ర జపాన్నిచేస్తే వారికి అనుగ్రహం లభిస్తుంది. 
ముఖ్యముగా దత్తజయంతి, గురుపౌర్ణమి, శివరాత్రి పర్వదినము 
లందు వెలిగించుట చాలా ్రేష్టం. 

గణపతి ముందు ఐదువత్తుల దీపాన్ని వెలిగించి గరికతో 
పూజచేసి బెల్లాన్ని పంచిపెడితే శుభకార్యాలు జరుగుతాయి. 
దీనిని బ్రాహ్మణులకు కార్తీకమాసములో సోమవారం వెలిగించి 
నచో చాలా మంచిది. 

శ్రీ దత్తాత్రేయుల స్వామి ముందు గురువారంనాడు ఐదు వత్తుల 
దీపాన్ని వెలిగించి శనగపప్పు పాయసంచేసి నైవేద్యం పెట్టినచో 
వివాహ దోషాలు తొలగి వారికి పెళ్ళిఅవుతుంది. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? మ ౬17) 


a) 


a) 


a) 


ఓ ౬ ఓ ఓ 


ముఖ్యముగా దీని వలన అన్ని విషయములలో విజయము 
సాధించును. 

రక్తపోటు మరియు గుండెనొప్పులకు సంబంధించిన వ్యాధులు 
పూర్తిగా తగ్గిపోవును. 

పసుపుతో చిన్న గౌరీదేవి బొమ్మను తయారుచెసి ఐదు వత్తుల 
దీపాన్ని వెలిగించి పెళ్ళికాని అమ్మాయిలతో పూజ చేయిస్తే 
త్వరలో వివాహం జరుగుతుంది. 

దీనిని కాలాగ్ని రుద్ర స్వరూపముగా భావిస్తారు. 

దీనిని శివ(రుద్ర) స్వరూపముగా భావిస్తారు 

దీనిని పంచముఖబ్రహ్మ స్వరూపముగా పూజిస్తారు. 

దీనిని పాలిస్తున్నది గురుగ్రహము, కావున నీచగురువు గ్రహస్థితి 
ఉన్నవారు గురుపాపి అగు జాతకచక్రములు కలవారు తప్పక 
వెలిగించవలెను. 

దీని వలన పాపపరిహారము అగును. అంతేగాక ప్రేమ కలవార 
గుదురు. మానసికశాంతి, శత్రుజయం కలుగుతుంది. 

దీని వలన రోడ్డు (ప్రమాదముల నుండి కాపాడును. అంతేగాక 
గుండెనొప్పి వంటివి దరిచేరవు. పాముకాటు నుండి రక్షణ 
కలుగుతుంది. 

దీనివలన సకల కోరికలు నెరవేరును. అంతేగాక శత్రుజయము 
కూడా కలుగును. నిద్రలేమికి కూడా మంచిది. 

దీనివలన వ్యభిచారదోషం, అభక్ష్యభక్షణపాపం, బ్రహ్మహత్యా 
దోషము పూర్తిగా తొలగిపోతుంది. 

దీని వలన మోక్షాపేక్షకు దారితీయును. అన్ని కోరికలు నెర 
వేరును మరియు మలబద్ధకము నివారించును. 


(18) ఉడుం ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


ఆరు వత్తుల దీపాన్ని వెలిగించడం వలన కలిగే ఫలితాలు 


ప్రతిరోజు ఇంట్లో పార్వతిపరమేశ్వరుల ముందర ఆరు వత్తుల 
దీపాన్ని వెలిగించి పూజచేస్తే వారికి తప్పకుండా త్వరలో 
వివాహం కాగలదు. 


ఆరు వత్తులు. దేవత కార్తికేయుడు, దీని వలన కార్తికేయులు 
ప్రసన్నుడు అవుతాడు. 

నటరాజస్వామి ముందు ఆరు వత్తుల దీపాన్నివెలిగించి 
పూజను చెసి నర్తకిలకు కాళ్ళగజ్జెలను దానం చేసినచో సంగీతం, 
నాట్యం బాగా నేర్చుకుంటారు. 

ముఖ్యముగా వినాయకచవితి, సుబ్రహ్మణ్యషష్టి పర్వదినములలో 
బ్రాహ్మీ ముహూర్తములో వెలిగించిన చాలా శ్రేష్టం. 
శుక్రవారం రోజు సాయంత్రం శ్రీలక్ష్మీదేవి ముందు ఆరువత్తుల 
దీపాన్ని వెలిగించి కనకధారా స్తోత్రం, శ్రీమహాలక్ష్మీ స్తోత్రం, 
శ్రీ సూక్తాన్ని చదువుతారో వారికి ఇంట్లో సిరి సంపదలకు 
ఎటువంటి లోటురాదు. 


దీని వలన వారికి హుందాతనము ఏర్పడును. వ్యాపారాభివృద్ధి 
కలుగును. ఏకాగ్రత వృద్ధి అగును. 


ప్రతినిత్యము ఇంట్లో ఆరు వత్తుల దీపాన్ని వెలిగించి పూజలు 
చేస్తారో, వారికి శుభకార్యాలు జరుగుతాయి. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? ఓ ౬19) 


a) 


కొత్త ఆలోచనలతో క్రొత్త మలుపులతో అతని జీవితములో 
వ్యాపారాభివృద్ధి కలుగును. శాగ్తపాండిత్యములో ఉన్నతమైన 
స్థాయి చేరుకుంటారు. 

మొదటిపంటను కోసేటప్పుడు థాన్యలక్ష్మికి ఆరు వత్తుల 
దీపంతో దీపారాధనచేసి ధాన్యాన్ని కోయటం ప్రారంభిస్తారో 
వారికి పంట బాగా పండి ధాన్యానికి కొరత వుండదు. 

దీని వలన ఆధ్యాత్మిక మార్గములో మంత్రసిద్ధి కలుగుతుంది. 
ముఖ్యముగా బుణబాధలలో ఉన్నవారు ఈ వెలిగించినచో 
అప్పులు పూర్తిగా తీరిపోవును. 

దీనిని సుబ్రహ్మణ్య స్వరూపముగా పూజిస్తారు. 

కొంత మంది గణపతి స్వరూపముగా భావిస్తారు. 

దీనిని పాలిస్తున్నది శుక్రుడు కావున నీచశుక్రుడు, శుక్రపాపి 
అగు జాతకచక్రములు కలవారు దోషనివారణ కొరకు వెలిగించ 
వలెను. 

దీని ఏకా([గత, విజ్ఞానముకలుగును. దృష్టిదోష నివారణ, 
వ్యాపారాఖి వృద్ధి కలుగుతుంది. 

చదువులో బాగా వెనుకబడినవారు. బుద్దిమాంద్యంగా ఉన్నవారు 
వెలిగించినచో వీరు పరీక్షలలో సఫలీకృతులగుదురు. సరస్వతీ 
దేవి అను గ్రహమునకు పాత్రులు కాగలరు. 

దీని ధనము, శారీరధారుడ్యము, ఆరోగ్యము, శక్తి, విజయము 
లభించును.క్షయ, బి.పి, మూర్చరోగములకు చాలా మంచిది. 
దీని వ్యాపారాభివృద్ధి, సంపదలు కలుగును స్ర్తీలకు సంబం 
ధించిన అనేక పాపములు తొలగిపోవును. అంతేగాక శత్రువు 
లకు విజయము కలుగుతుంది. 


క్‌ 


క్‌ 
క్‌ 


(20) ఇ+హీ+హ టి దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


దీనిని కార్తికేయ స్వరూపముగా భావించి కృత్తికానక్షత్రములోను 
షష్టితిధి యందు సుబ్రహ్మణ్యషష్టి పర్వదినములలో పూజిస్తారు. 
దీని వలన శిశుహత్యాదోషం కూడా తొలగిపోతుంది. 


ప్రత్యేకముగా రాజకీయనాయకులకు బాగాపనిచేస్తుంది. వాని 
అత్యున్నత శిఖరములకు తీసుకుని వెళ్తుంది. 

దీనివలన భయంకరవ్యాధులైన హిస్టీరియా, ఫిట్స్‌, భయపడుట 
మరియు స్రీలకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గును. 


+ శశిక 


ఏడు వత్తుల దీపాలతో దీపారాధన చేయటం వలన కలిగే ఫలితాలు 


క్‌ 


క్‌ 


కుజగ్రహమునకు ఏడు వత్తుల దీపాలను వెలగించటం వలన 
సమస్త రోగాలు మొత్తం నివారణ అవుతాయి. 

వైష్ణవ సంప్రదాయము ప్రకారము శేష నాగ స్వరూపముగా 
పూజిస్తారు. ఒక్కొకృవత్తి ఒక్కొక్క్మసర్పముగా భావిస్తారు. అవి 
అనంత, కర్మాటక, పుండరీక, తక్షక, విశ్లోభన, కరిష్మా, శంఖ 
చూడుడు ఇవి అత్యంత శక్తి వంతమైన సర్పాలుగా భావిస్తారు. 
సూర్యుడు వద్ద ఏడు వత్తుల దీపాన్ని ముందు వెలిగిస్తే 
చర్మరోగాలు నయము కాగలవు. 

ఏడు వత్తులు, సప్తమాతృకలు, సప్తబుషులు, సూర్యునికి ప్రతీక 
దీనిని ధరిస్తే లక్ష్మీకటాక్షము సిద్ధిస్తుంది. శుభులై పద్ధతి ప్రకా 
రము ధరిస్తే, జ్ఞానము, సంపద లభిస్తుంది. బంగారు దొంగ 
లించిన పాపము తొలగి పోతుంది. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? క (21) 


a) 


a) 


పితృకార్యాలు జరిగేటప్పుడు ఏడు వత్తుల దీపాన్ని వెలిగించిన 
పెద్దలకు శాంతి కలుగుతాయి. 

ముఖ్యముగా దీపావళి పర్వదినమునందు లేదా శుక్రవారము 
ఉద యము 6గం॥ నుండి 7గం॥లోపుగా లక్ష్మీపూజచేసి 
వెలిగించిన చాలా శ్రేష్టం. 

శనివారం రోజు ఉదయం 6గం॥ నుండి 7.00లలో శ్రీశనైశ్చర 
స్వామివారికి ఏడువత్తుల దీపాన్ని వెలిగించి నువ్వులను దానం 
చేస్తే వారికి ఏలినాటి శని సమస్యలు తొలగగలవు. 
సాధారణముగా శనివారము, బ్రాహ్మీముహూర్త సమయములో 
వెలిగించగలరు. 

కార్తవీర్యార్డున మంత్రము పఠించి ఏడువత్తుల దీపాన్ని వెలిగించి 
పూజ చేస్తే కోర్టు విషయాల్లో విజయం కలుగుతుంది. 
ముఖ్యముగా ఏలినాటిశని అనేక బాధలు పడుచున్నవారు గత 
7గం॥లు గా బాధపడుచున్నవారు దీని వలన బాధలు నుండి 
విముక్తులు కాగలరు. 


ప్రతినిత్యం ఏడు వత్తుల దీపాన్ని నేతితో దీపారాధన చేసి 
హనుమాన్‌ చాలీసాను పారాయణ చేస్తే అప్పాలు నైవేద్యంగా 
పెట్టి సింధూరమును నుదుటను ధరిస్తే దుస్వష్నాలు రావు. 
దీనిని వలన మనస్సులో సంపద నిండుగా ఉన్నట్లు భావించ 
బడతారు. 

దీని వలన పాపములు అంటవు, పేదరికముదరిచేరదు సంపద, 
పేరు, ఆధ్యాత్మిక జ్ఞానం సొంతమగును. 


దీని వలన అకాల మరణాన్ని నివారిస్తుంది. (స్త్రీ వశీకరణకు, 
లైంగికశక్తి పెరుగుతుంది. 


క్‌ 


క్‌ 
క్‌ 
క్‌ 


ఓ ఓ 


(22) ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


దీనిని మన్మథ స్వరూపముగా భావిస్తారు. 

దీనిని “అనంగ” స్వరూపముగా పూజిస్తారు. 

దీనిని “లక్ష్మీ” స్వరూపముగా పూజిస్తారు. 

దీని వలన సప్తమాతృకలుగా కూడా వ్యవహరిస్తారు. అనగా 
బ్రాహ్మీ, యోగేశ్వరి, కౌమారి, వైష్ణవీ, చాముండి, వారాహి, 
ఇంద్రాణి అను వారు ఉండును. 

దీనిని అనంతుని స్వరూపముగా పూజిస్తారు 

దీనిని సప్తబుషులు స్వరూపముగా భావిస్తారు. 

దీనిని -పాలిస్తున్నది-శనిగ్రహము. దీని వలన ఏలినాటి శని, 
చతుర్దశని, అష్టమశని, అర్జాష్టామశని, నీచశని, శనిమహర్దశ శని 
అంతర్దశ జరుగు పీడలు తొలగును: 

దీని వలన గోహత్యా, దొంగతనం లాంటి పాపాలు తొలగి 
పోతాయి. జాతకచక్రం సరిగాలేని వారికి అకాలమరణము 
సంభవించకుండా ఉంటుంది. 

దీని వలన సంపద, గౌరవమర్యాదలు, సంపూర్ణారోగ్యము, 
తెలివితేటలు, మహాజ్ఞానము పెరుగును. ఐశ్వర్యము, ధనప్రాప్తి 
కలుగుతుంది. సమస్త దారిద్ర నివారిణి. 

దీని వలన మోహినీవిద్య లభ్యమగును. అంతేగాక గుప్తనిధులు 


లభ్యమగును. ప్రీలు వశమగుదురు. శ[తువినాశనము 
జరుగును. 


దీని వలన యువతరమునకు బాగా పనిచేస్తుంది. అంతేగాక 
తాను కోరుకున్న మనిషితో డైమానురాగాలు తప్పక 
ఏర్పడతాయి. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి PL 4 123) 


ఎనిమిది వత్తుల దీపాన్ని దీపారాధన చేయటం వలన కలిగే ఫలితాలు 


a) 


శివాలయములో ధ్వజస్థంభము వద్ద ఎనిమిది వత్తుల దీపాన్ని 
వెలిగించి మహామృత్యుంజయ మంత్రాన్నిజపిస్తే వారికి అన్ని 
రకాల మృత్యు భయాలు తొలగిపోయి వారి ఆయుస్సు వృద్ధి 
అవుతుంది. 

దీనిని అష్టమాతలు అష్టవసులు, గంగాదేవి రూపముగా, భావి 
స్తారు. 

రావి చెట్టు క్రింది ఉన్న నాగదేవత విగ్రహాల ముందు ఎనిమిది 
వత్తు లతో దీపారాధనచేసి 21 ప్రదక్షిణలుచేస్తారో వారికి సంతా 
నము కలిగి సుఖశాంతులతో ఉంటారు. 

శ్రీలక్ష్మీగణపతి హోమగుండానికి ఎనిమిది వైపులుగా ఎనిమిది 
వత్తుల దీపాన్ని కొబ్బరినూనెతోకాని, దీపారాధనచేసి పూర్ణా 
హుతి చేస్తే అష్టనిధి నవనిధులు లభిస్తాయి. 

సాధారణముగా ఆదివారము రాహుకాలములో వెలిగించ 
వలెను. 

వనదుర్గాదేవి ముందు ఎనిమిది వత్తుల దీపాన్ని వెలిగిస్తే 
అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. 

దీనిని వెలిగి సత్యదేవత ప్రసన్నురాలవుతుంది. నీచస్తని, 
మరియు గురుపల్నిని తాకిన కల్లేపాపము తొలగిపోతుంది. 
అన్ని పాపాలను తొలగిస్తుంది 


(లే 


౨5 ౨ ౨ £౨ £& ౫౩ 


(24) ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


శత్రుబాధలు, ఉన్న వారు దుర్గా దేవీ ముందు ఎనిమిది వత్తు 
లతో దీపాన్ని వెలిగించి దేవీఖద్దమాలను చదివితే వారికి శత్రు 
బాధలు ఉండవు. 

దీని వలన గొప్ప నమ్మకముతో తనకు దారిలో ఎదురగు 
అడ్డంకులు తొలగించుకుని ముందుకు సాగుదురు. 

దీనిని వెలిగించువారికి వినాయకుని అనుగ్రహము లభించును. 
దీని వెలిగించువాడు ప్రత్యేకత సంతరించుకుని చదువులో 
(విద్య) అద్భుతమైన ప్రగతి సాధించును. 

ఈ దీపారాధన ముఖ్యముగా పూజలలో వాడెదరు. దీని వలన 
దీర్హకాలిక జీవితము మరియు సత్యసంధత కలుగును, 
దీనిని వినాయకుని స్వరూపముగ్యాపూజిస్తారు. 

దీనిని అష్టభుజ భగవతీదేవతల స్వరూపముగా భావిస్తారు. 
దీనిని గంగాదేవి స్వరూపముగా పూజిస్తారు. 

దీనిని అష్టమాతృకల స్వరూపముగా భావిస్తారు. 

దీనిని భైరవస్వరూపముగా భావిస్తారు. 

దీనిని రాహువుగ్రహము పాలిస్తున్నది. కావున దీని ధారణవలన 
“రాహుగ్రహ పీడానివారణ తొలగును. మరియు సప్తముఖివలే 
శని పీడలు కూడా తొలగించును. 

దీని వలన విఘ్నాలు అన్ని తొలగి సంతోషము తప్పక కలు 
గును. అంతేగాక మృత్యుం జయత్వము మంచిపేరు, మంచి 
ఆరోగ్యమును కలుగును. 

దీని వలన గుర్రప్పందాలలో, లాటరీలలో విజయము లభి 
స్తుంది. వ్యాపారాభివృద్ధి మోసాల నుండి తప్పించుకోవడానికి 
పక్షవాతరోగులకు పనికివస్తుంది. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? కు (25) 


a) 


a) 


ఓ 


పూర్వ పాపముల నుండి పరిహారము పొంది పేరు ప్రఖ్యాతులు 
సంపదలు సంపాదిస్తారు. 

దీని వలన ఏది కావాలంటే అదిలభిస్తుంది. అంతేగాక పరస్త్రీ 
సాంగత్యం దొంగసాక్ష్యం, దొంగవ్యాపారం లాంటి పాపాలు 
తొలగిపోతాయి. 

దీని వలన అష్టభుజ భగవతీదేవీ కృపాకటాక్షములకు పాత్రుడై 
పూర్వజన్మ పాపములు అన్నియు తొలగించబడి పేరు ప్రఖ్యా 
తలు సంపదలు నొందురు. 


తొమ్మిది వత్తుల దీపాలతో దీపారాధన చేయట౦ వలన కలిగే ఫలితాలు 


(ల 


క్‌ 


ల 


క్‌ 


దేవీ నవరాత్రులలో అమ్మవారి ముందు నవరాత్రులలో తొమ్మిది 
వత్తుల దీపాలనువెలిగించి పూజచేసి వారికి దేవి అనుగ్రహం 
కలుగును. 

తొమ్మిది వత్తులు రుద్రాక్ష భైరవుడు మరియు యమధర్మరాజుకి 
ప్రతీక దీనిని ధరిస్తే యముని వల్ల భయం ఉండదు. 
నవగ్రహాలకు పూజ తొమ్మిది దీపాలతో కొబ్బరినూనెతో 
వెలిగించి నవగ్రహాలకు దానాలనుచేస్తే నవగ్రహాల అను 
(గ్రహం కలుగును. 


నవరాత్రులలో దుర్గాదేవి పూజలు ఉంచి వెలిగించిన చాలా 
మంచిది. 


(26) జజ  ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


క్‌ 


క్‌ 


QC ౬ 


శ్రీ లక్ష్మీనారాయణస్వామి తొమ్మిది వత్తుల దీపాలను వెలిగించి 
విష్ణు లక్ష్మీసహస్రనామాలను పరిస్తే వారికి ధనవృద్ధి కలుగును. 
దీని వలన ఇంద్రుని అనుగ్రహము పొంది రాజపదవి పొందును 
అంతేగాక గణేశుని అనుగ్రహము కలుగును. 

తొమ్మిది వత్తులతో దీపారాధనచేసి భూసూక్తం పారాయణ చేస్తే 
భూమి సమస్యలన్నీ తొలగిఆస్తి మీకు వస్తుంది. 

దీనివలన మంచి వాక్‌ధాటితో ఎదుటివారికి ఒప్పించగల నేర్పరి 
తనము తనకువచ్చిన ఆలోచనలు అన్నియు క్రియా రూప 
ములో ఉంచును. 

ప్రతి పనిలో"ఆటంకము లేకుండా జరగాలి అని కోరుకున్నవారు 
9 వత్తులు వెలిగించాలి. 

దీనిని భైరవస్వరూపముగా పూజిస్తారు. మరియు యమస్వరూప 
ముగా భావిస్తారు. 

దీనిని నవశక్తులను ప్రతీకగా పూజిస్తారు. అనగా విద్యాశక్తి, 
జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్టాశక్తి, రేధీశక్తి, 
అంగశక్తి పశ్వంతీ అనునవి ఉండును. 

దీనిని ధర్మదేవతాస్వరూపముగా భావిస్తారు. 

దీనిని కపిల మహర్షి స్వరూపముగా చూస్తారు. 

దీనిని కేతు గ్రహము పాలిస్తున్నది. కొంతమంది భావిస్తారు. 
కావున దీని ధారణ వలన కేతు గ్రహపీడనివారణ తొలుగును 
ముఖ్యముగా దీని వలన స్ర్తీలకు గర్భస్రావము తొలగిపోవును. 
అంతేగాక శని, రాహుగ్రహపీడలు తొలగును. 

దీని వలన మృత్యుభయము ఉండదు. తాంత్రికశక్తుల ప్రయో 
గించ బడినచో రక్షణకవచముగా పనిచేస్తుంది. గుండెజబ్బులు 
రానివ్వదు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? కు (27) 


[క 


దీని వలన నవగ్రహశాంతి కలుగును. నవరత్నముల ఉంగ 
రము, నవరత్నహారము, ధరించు ఫలము కలుగును. 

దీని వలన నవమాతృకల (దేవీ) అనుగ్రహము పొంది సర్వ 
శక్తులు, శుభములు పొంది చివరకు ముక్తిని పొందుతాడు. 
దీని వలన విజయము, కీర్తి, ఆధ్యాత్మికాభివృద్ధి లభించును. 
దీని వలన సంపద మరియు సంతోషము కలుగును అంతేగాక 
ఆధ్యాత్మిక వృద్ధి, సిరిసంపదలు కలుగును. పరోపకారబుద్ధితో 
అందని మెప్పును పొందుతారు. 

దక్షిణ బారతదేశములో భక్తులు నవరాత్రి పర్వదినములలో 
దీనివలన ఎడమచేతికి దుర్గాదేవి అనుగ్రహము కొరకు 
ధరిస్తారు. 


పది వత్తులలతో దీపారాధన చేస్తే కలిగే ఫలితం 


గంగాదేవికి పది వత్తులతో గంగా హారతి యిస్తే వారికి పుణ్యం 
లభిస్తుంది. 

దీనిని అధిపతి దశదిక్కులు, విష్ణుభగవానుడు, దీనిని వెలిగిస్తే 
దశదిశల యందు కీర్తి లభిస్తుంది. సిరిసంపదలకు కీర్తి ప్రతిష్టల 
ఫలప్రదాయిని. 

కార్తీకమాససోమవారము, పౌర్ణమి నాడు శివుని ముందు పది 
వత్తులతో దీపారాధనచేస్తే అనంతకోటి పుణ్యము సంప్రాప్తిం 
చును. 


క్‌ 


క్‌ 


(28) ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


సాధారణముగా బుధవారము ఉదయము 6గం॥ నుండి 7గం॥ 
లోపుగా వెలిగిస్తారు. 

గాయత్రీదేవికు పదివత్తులతో దీపారాధన చేసి గాయత్రీ 
మంత్రాన్ని 108 మార్లు జపించినచో మంచి వాక్‌ శుద్ధి 
కలుగును. 

ముఖ్యముగా ముక్కోటి ఏకాదశి,తొలిఏకాదశి బ్రాహ్మీముహూర్త 
సమయ ములో వెలిగిస్తారు. 

పది వత్తులతో దీపాన్ని విష్ణాలయములో వెలిగిస్తే వారి 
పూర్వజన్మలో చేసిన దోషాలుకూడా పటాపంచలు అవుతాయి. 
భూత, (ప్రేత, పిశాచ, రాక్షస, బ్రహ్మరాక్షస భయాలు దీనితో 
తొలగి పోతాయి. అన్ని గ్రహాల శాంతి లభిస్తుంది. 
వైశాఖమాసం, శ్రావణమాసం, కార్తీకమాసం, మాఘమాసంలో 
పౌర్ణిమ రోజున సాయంకాల సమయాల్లో సంకల్పం చెప్పుకుని 
దీపాలను దానంచేస్తే వారికి అనారోగ్యము దరిచేరదు. 

దీని వలన భయం అనేది కలుగదు. సకల పీడలను తొలగి 
స్తుంది. 

దీనివలన దుష్టగ్రహపీడలు, పిశాచబాధలు అన్నియు దూర 
మగును. 


దీని వలన శ్వాసకోసమునకు సంబంధించిన వ్యాధులు దూర 
మగును. మరియు ముఖ్యముగా పొడిదగ్గు, ఆస్మాదూరమగును. 


ముఖ్యముగా దీని వలన నవగ్రహాల కృపాదృష్టికి పాత్రలు 
కాగలరు. 
దీనిని విష్ణువు/[జనార్టన స్వరూపముగా ధరిస్తారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి P& ఓ 1 (29) 


a) 


a) 


a) 


ఏకవత్తి సంపూర్ణశివాంశము. దశవత్తులు సంపూర్ణ విష్లూం 
శము. 


కొంతమంది ఈ దీపారాధన దశదిక్కులచే పాలించబడుచున్న 
దని చెపుతారు. 


దీని వలన దుష్ట గ్రహపీడ నివారణ కలుగును. దుష్టశక్తులు, 
విషజంతువుల నుండి రక్షణ కలుగుతుంది. 


దీనివలన అనుకున్న కోరికలు నెరవేరును అంతేగాక ఆయుధ 
ముల నుండి ప్రాణభయము ఉండదు. యమలోకబాధలు 
తొలగించును. 


దీనిని ప్రత్యేకముగా ఏగ్రహము పాలించుటలేదు. నవగ్రహాల 
అనుగ్రహ పాత్రుడై దీనిని ధరించిన అమితానందము పొంది 
దుష్టపీడ నివారణ కలుగును. 

దీని వలన మంత్రప్రయోగము నుండి రక్షించబడి మంచి 
ఆరోగ్యము కలుగును. గ్రహ బాధలు నాగదోషాలు పోతాయి. 
దీనివలన మోసము, కుట్రనుండి అసూయాద్వేషము నుండి 
తేలికగా బయటపడుదురు కోరింత పొడిదగ్గు పూర్తిగా 
తగ్గుతుంది. 

ఆధ్యాత్మిక మార్గములో దీని వలన గొప్ప ప్రాముఖ్యత కలదు. 


దీనివలన జైలుశిక్ష పిశాచబాధ, పోట్లాటలు,విషసర్ప బాధ 
కలుగనేరదు. 


తాం(త్రికశక్తులు ప్రయోగము మారణ, మోహన, అకాల 
మృత్యువు దరిచేరవు. మృత్యుభయం తొలగును. 


(30)=* ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


ప 
క్‌ 
0 


ఓ] 


దకొండు వత్తుల దీపాలతో దీపారాధన బేసిన కలిగిన ఫలితం 


పదకొండు వత్తులకు అదిదేవత ఇంద్రుడు. 

సాధారణముగా సోమవారము ఉదయము 6గం॥ నుండి 7గం॥ 
లోపుగావెలిగిస్తారు. 

ముఖ్యముగా శివరాత్రి పర్వదినములందు బ్రాహ్మీముహూర్త 
సమయములందు వెలిగించిన శ్రేష్టం. 

దీని వలన ఒకవేయి అశ్వములను, ఒక వేయి గోవులను బ్రాహ్మ 
ణులకు దానము చేసిన ఫలితము కలుగును. 

ఒక్కొక్క వత్తిని రుద్రుడుగా భావించవలయును. అంతేగాక దీని 
వలన వెంటనే సత్ఫలితములు కనబదును. 

దీని వలన పరిశోధకుడు, భయరహితుడు అగును. అంతేగాక 
తనకు మనస్సులోని గల ఆలోచనలలు ఆచరణలో ఉంచును. 
ధ్యానము చేయాలని అనుకున్నవారు ధ్యానము చేయలేకపోతే 
దీనిని వెలిగించిన సరిపోతుంది. వేల ఆవులను దానము చేసిన 
ఫలితము దీనివల్ల లభిస్తుంది. 

మాంగల్యదోషము ఉన్నవారు వెలిగించిన ఆదోషములు 
తొలగిపోవును. 

దీనిని ఏకాదశ రుద్రుల స్వరూపముగా భావిస్తారు. మరియు 
వీరభద్రుని స్వరూపముగా భావిస్తారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి PL ఓ £31) 


a 
అ 


a) 


ముఖ్యముగా ఇంద్రస్వరూపముగా భావించి వెలిగిస్తారు. 
దీనికి ప్రత్యేకగ్రహము పాలించుటలేదు. ధ్యానజపాలందు 
ఉపయోగించును. 

దీనిని రుద్రస్వరూపముగా భావిస్తారు. ముఖ్యముగా స్రీలకు 
చాలాఉపయోగపడును. వారి వైవాహికజీవితములో అదృష్టమూ 
దీర్భ సుమంగళత్వమును ప్రసాదిస్తుంది. 

దీనివలన వైవాహిక జీవితములో సౌభాగ్యము, సంతోషము 
కలుగును. పూర్వకాలమున బుషి పత్నులు ఎక్కువ వెలిగించే 
వారు. 

దీనివలన ధైర్యము, నమ్మకము కలుగును. సంపద, జ్ఞాన 
సమృద్ధికలుగును.. స్రీలకు సిరిసంపదలు,సంతానప్రాప్తి కలు 
గును. ఉదార స్వభావము కలుగును. 

దీనిని పురుషులు వెలిగించిన వేయి యజ్ఞాలుచేసిన ఫలం 
కలుగుతుంది. 

దీనివలన రక్తపోటు తగ్గించును. ప్రీలకు గైనకాలజీ వ్యాధులు 
రానివ్వదు. 

అశ్వమేధయాగ ఫలం లభించును. 

ప్రీలుదీనిని వెలిగించిన మగసంతానము ఖచ్చితముగా కలుగు 
తుంది. 

దీని వలన మనస్సు ప్రశాంతముగా ఉండి అంతిమ దశ 
యందు పరమయోగి అగును. అంతేగాక అనంత పుణ్యఫల 
మును, సకల శుభములు ప్రసాదించును. 


(32)= ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


పన్నెండు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన 
కలిగిన ఫలితం 

12వత్తులు కలిగినది. విష్ణుమూర్తి స్వరూపము 12 మంది 
సూర్యులు (ద్వాదశాదిపత్యులు) దీనికి అధిపతులు 
సాధారణముగా ఆదివారము, ఉదయాన 6గం॥। నుండి 7గం॥ 
లోపుగా వెలిగిస్తారు. 
ముఖ్యముగా రథసప్తమి పర్వదినములందు బ్రాహ్మీముహూర్త 
సమయ ములందు వెలిగించిన చాలా శ్రేష్టం. 
దీని వలన శస్రాలవల్లగాని, పులి క్రూరజంతువుల వలన భయం 
ఉండదు. దీనివలన ఆది, వ్యాధి బాధలు దూరమై రాజు 
అవుతాడు. మరియు కీర్తిని పొందుతాడు. 
దీని వలన గోవు దానము చేసిన ఫలితము కలుగును. దీని 
వెలిగించినవారు అగ్నికి, ఆయుధములకు, వ్యాధులకు, జబ్బు 
లకు దూరమగుదురు. 
దీని వలన నాయకత్వమును సూచించును. అంతేగాక సూర్యుని 
వల వెలుగొందెదరు. 
దీనివలన ఆకర్షణశక్తి పెరుగును మరియు అందము ద్విగుణీ 
కృతము అగును. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి P& L441 1(33) 


a) 


a) 


CL CCD 


ఆరోగ్యము, సంపదకొరకు వెలిగించిన చాలా మంచిది. 
అంతేగాక ఐశ్వర్యం సుఖం కూడా అందించును. 


దీనిని ద్వాదశాదిత్యులు స్వరూపముగా చూస్తారు. అనగా 
ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష అర్యముడు, భగుడు, 
వివస్వంతుడు, విష్ణువు, అంశమంతుడు, వరుణుడు,మిత్రుడు 
అనువాడు ఉండును. 

దీనిని విష్ణువు, స్వరూపముగా భావిస్తారు. 

దీనిని పాలించేది సూర్యుడు అని భావిస్తారు. 

దీనిని లక్ష్మీదేవికి ప్రీతిపాత్రుడై గొప్ప సంపద కలిగిన వాడగును. 


దీనిని పాలించేవార్ను విష్ణువు ఆయనకు ప్రీతికరమైన లక్ష్మీదేవి 
అను గ్రహము, లభించి సిరిసంపదలు కలుగును. 

ఈ ద్వాదశ వత్తులు ఏక వత్తితో సమానము. 

దీని వలన సుఖ సంపదలు, ఆధ్యాత్మికాభివృద్ధి కలుగును. 
గౌరవం, వ్యక్తిత్వం పెరుగుతుంది. బ్రహ్మచర్యము నిలుపును. 
దీని వలన చోరాగ్నియభయం, వ్యాధిభయం జంతువులహాని 
కలుగదు. 

దీని వలన గోహత్య, నరహత్య చేసినపాపాలు తొలగిపోతాయి. 
శారీరక, మానసిక వ్యాధులురావు. జ్యోతిషపండితులు 
వెలిగించినచో వారికి వాక్కుశుద్ధికలుగును. 

దీని వలన అదృష్టము కలిగితీరును. 

ఎవరయితే దేశాన్ని, ప్రపంచాన్ని ఏలి సిరిసంపదలతో 
తులుతూగాలని భావిస్తారో వారు దీనిని ఎల్లప్పుడు వెలిగిస్తారు. 


(GH) ఉడుం ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


క్‌ 
క్‌ 


కై 


క్‌ 


క్‌ 


ఓ 


క్‌ 


పదమూడు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన ఫలితం 


13 వత్తులు మన్మధునికి ప్రతీక 
సాధారణముగా.మంగళవారము ఉద॥ 6గం॥నుండి7గం॥ లోపుగా 
వెలిగిస్తాం. 

ముఖ్యముగా సుబ్రహ్మణ్యషష్టి నాగపంచమి, పర్వదినములందు 
బ్రాహ్మీ ముహూర్త సమయములందు వెలిగించిన చాలా శ్రేష్టం. 


దీనివలన అమితానందముతో జీవింతురు వారికి అభివృద్ధి 
కలుగును. 


దీనివలన అనేక వ్యాధులు దూరమగును. 
దీనివలన పాపపు ఆలోచనలు పనులు మనసులోనికిరావు. 


దీనివల్ల విలాసాలు లభిస్తాయి. పొరపాటున బంధువర్గము 
వారిని చంపిన పాపము నుండి విముక్తులగుదురు. 


బుణపీడలతో ఉన్నవారు దీని వలన అప్పులబాధ తీరును. 
ధాతు, రస, రసాయన సిద్ధికలుగుతుంది. 

దీనినిషణ్ముఖ స్వరూపముగా చూస్తారు. 

దీనిని విశ్వాదేవి స్వరూపముగా భావిస్తారు. 

దీనిని “కామదేవ” స్వరూపముగా భావిస్తారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఐ 
క్‌ 
క్‌ 
(| 
క్‌ 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


దేవునికి ఏ విధముగా దిపారాధన చెయ్యాలి ?* ఊఊ (35) 


దీనిని మన్మథ స్వరూపముగా తలుస్తారు. 

దీనిని ఇంద్ర స్వరూపముగా పూజిస్తారు. 

దీనిని షణ్ముఖి రుద్రాక్షతో పోలుస్తారు. 

కేవలము అదృష్టజాతకులకు మాత్రమే లభిస్తుంది. దీనిని 
వెలిగించిన వారికి ఉన్న కోరికలు అన్నియు నెరవేరును. 


దీని వలన రససిద్ధి కలుగుతుంది, కోరికలు, ఫలించును. 
దీని వలన అదృష్టము తీసుకుని వస్తుంది. 

దీని వలన సిద్ధి, వశీకరణలాంటి శక్తులు లభించును. ధన, 
కనక, వస్తు, వాహనాదులు సమకూర్చును. 

దీనివలన. ఎదుట వ్యక్తిని వశపరచుకుని తనకోరికలు నెరవేర్చు 
కొనును. 


దీనిని మోక్షాపేక్ష కలవారు ధరించాలి. నాయకత్వ లక్షణములకు 
కోరి కలు తీరుటకు ఉపయోగపడుతుంది. 


శూ 


EY ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


పధ్నాలుగు వత్తుల దీపాలతో దీపారాధన చేసిన కలిగిన 


ఫలితం 


14 వత్తులు శివుని కన్నుల నుండి వెలువడినది. 


సాధారణముగా సోమవారము లేదా మంగళవారము 
ఉదయాన్నే వెలిగించవలెను. 


ముఖ్యముగా హనుమజ్జయంతి, శివరాత్రి పర్వదినములందు 
బ్రాహ్మీ ముహూర్త సమయములందు వెలిగించిన చాలా శ్రేష్టం. 


ఆంజనేయక్షేత్రములందు వెలిగించిన విశేషఫలితములు 
కనిపించును. 


దీని వలన భవిష్యత్తును సూచించగల శక్తి ఏర్పడును. 


అంతేగాక చక్కటి నిర్ణయాలు తీసుకొనుదురు అంతన 
మహిమలు కలుగచేయును. 


దీని వలన అనేక వ్యాధులను దూరము చేయును. 


దీనిని శివపార్వతి స్వరూపముగా చూస్తారు. మరియు 
శివ(రుద్ర) స్వరూపముగా భావిస్తారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి P& L441 17 


అ 
అ 


a) 


దీనిని “హనుమాన్‌” స్వరూపముగా చూస్తారు. 


14 లోకములు,14 విశద్యలు,14 దేవతలు స్వరూపముగా 
భావిస్తారు. 

దీనిని శని పాలిస్తున్నాడని సప్తవత్తులతో పోలుస్తారు. 

దీని వలన పేరు ప్రఖ్యాతలు, గౌరవము, సంపదలు లభించును. 
రోగాలనుండి రక్షణ నరాలపటుత్వం, మానసికశాంతికి 
ఉపయోగపడు తుంది. 


దీని వలన ఆరోగ్యము, విజయము లభించును. వంశాభివృద్దికి 
చాలామంచిది. దీనివలన వ్యాధుల్నుదరిచేరవు. [దీనివలన 
అందరి దేవతల దృష్టిలో పూజ్యస్థానం పొందుతారు. 


దీని వలన సర్వరోగములు పోవును. 


(38)= ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


పదిహేను వత్తుల దీపాలతో దీపారాధన 
చేసిన కలిగిన ఫలితం 

దీనిని పశుపతినాథ స్వరూపముగా భావిస్తారు. 
ముందు “ఓం నమశ్శివాయ” అను పంచాక్షరీ మంత్రమును 
కనీసం 108 మార్లు జపించి వెలిగించాలి. 
వీలయినంతవరకు.సోమవారంనాదు బ్రాహ్మీముహూర్త సమయ 
ములో శివస్తోత్రములు పరిస్తూ వెలిగించాలి. 
శివాలయంలో ఏకాదశమహన్యాస పూర్వక రు ద్రాభిషేకముచేసి 
వెలిగించాలి. 
కార్తీక సోమవారములందుగాని కార్తీకపూర్ణిమలందు ఉపవా 
సము చేసి శివార్చన చేసి వెలిగించగలరు. 
శైవక్షేత్రములను దర్శించినప్పుడు వెలిగించినప్పుడు పూజ 
చేసించిన చాలా శ్రేష్టం. 
దీని వలన చర్మవ్యాధులు దరిచేరవు. ఆధ్యాత్మిక సాధనకు 
మానసిక శాంతికి ఉపయోగపడును. 
దీని వలన ఆరోగ్యము, సంపద, శక్తి, ఆత్మస్థైర్యం, ఆధ్యాత్మికాభి 
వృద్ధి కలుగును. మనస్సు శరీరం నిర్మలముగా ఉంటుంది. 
దీని వలన కర్మ పరికవ్వము చెందును. ఆధ్యాత్మిక సాధనకు 
ధరిస్తుంది. 
దీని వలన గొప్ప ఆలోచనలు,తెలివితేటలు కలుగును. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి P&L 4 4 £39) 


పదహారు వత్తుల దీపాలతో 


దీపారాధన బేసిన కలిగిన ఫలితం 
“షోడశ” స్వరూపముగా భావిస్తారు. 
ముఖ్యముగా దీనిని శుక్రవారము రాహుకాలములో కుంకు 
మార్చనచేసి వెలిగించిగలరు. 
వీలయినచో ఆదివారం రాహుకాలములో (సా4-80గం॥ 
నుండి 6గం|॥వరకు) దుర్గాసూక్తము పఠిస్తూ వెలిగించిన చాలా 
శ్రేష్టం. 
మనిషి దైర్యముతో జీవితము కొనసాగించగలడు. 
ముఖ్యముగా “తొలిఏకాదశి” వైకుంఠ ఏకాదశి, ముక్కోటి 
ఏకాదశి పర్వదినములందు వెలిగించగలరు. 
ముందుగా శివాలయములో రుద్రాభిషేకము చేయించి 
వెలిగించగలరు. 
తరువాత వైష్టవాలయములో శుక్రవారం వేంకటేశ్వరస్వామి 
దేవాలయ ములో వెలిగించి ఉంచిన చాలా శ్రేష్టం. 
ముందుగా “విష్ణుసహస్రనామస్తోత్రమ్‌ పారాయణచేసి వెలిగించ 
వలెను 
దీని వలన మనిషి జీవితములో “లేదు” అను మాటలేదు. 
దీనివలన ముఖ్యముగా సిరిసంపదలకులోటు ఉండదు. సమస్త 
(అన్ని) కోరికలు నెరవేరుతాయి. 


(40)= ఉజు ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 


ఇరవై వత్తుల దీపాలతో 
దీపారాధన బేసిన కలిగిన ఫలితం 
దీనిని “బ్రహ్మ” స్వరూపముగా భావిస్తారు. 


ముఖ్యముగా దీనిని గురువారమునాడు (ఉదయం 6గం॥ నుండి 
7గం॥లోపుగా) వెలిగించగలరు. 


దీనిని శిరస్నానముచేసి 'బ్రాహ్మీముహూర్త సమయమున 
వెలిగించ గలరు. 


త్రిమూర్తులకు అష్టోత్తరపూజ లేదా త్రినాధప్రతము ఆచరించి 
తరువాత వెలిగించగలరు. 


దీని వలన దైవము యందు నమ్మకము, ఆధ్యాత్మికాభి వృద్ధి 
మానసిక శాంతి కలుగును. 


దీని వలన తప్పకుండా పరిశోధకులుగా తయారవుతారు. 


దీనివలన మనిషి క్రొత్త విషయములు జీవితములో కనుగొం 
టాడు. విజ్ఞానఖనులు మారదలచుకున్నవారు వెలిగించాలి. 


మంత్ర,తంత్ర ప్రయోగములు వెలిగించి వారి మీద పనిచేయ 
లేవు 

దీని వలన మనిషి రాజు అవుతాడు. 

దీనిని “కుబేర” స్వరూపముగా భావిస్తారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి P11) 
a ముఖ్యముగా దీనిని శుక్రవారం (ఉదయము 6గం॥ నుండి 
7గం॥ ల లోపుగా వెలిగించగలరు. 


0 ముందర అష్టలక్ష్మి లక్ష్మీదేవాలయములందు కుంకుపూజతో 
అష్టోత్తర పూజ చేయించి వెలిగించగలరు. 


౧ ముఖ్యముగా దీపావళి పర్వదినమున తప్పక పూజామందిర 
ములో వెలిగించగలరు. 


ఎ దీని వలన పేదవారు అతి కొద్ది కాలములోను ధనవంతులు 
కాగలరు. 

దీని వలనాసంపదలు వచ్చును.ధనభాన్య సిరిసంపదలతో 
తులతూగు తారు. 


౦ కోటీశ్వరులకు, లక్షాధికారులకు మాత్రమే ప్రతిరోజు వెలిగించ 
గలరు. విజ్ఞాభివృద్ధి కూడా కలిగించును. 


ఎ (ప్రతి నిత్యం వెలిగించిన అసాధ్యమైనది ఏది ఉండదు. సర్వ 
కోరికలు నెరవేరతాయి. 


(42) హట్‌ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? 
నిత్య జీవితములో దీపారాధన 


ప్రతి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేయడం జరుగు 
తుంది. దీపారాధన చేసేవారు ఉదయం, సాయంత్రం రెండుసార్లు 
దీపారాధన చేస్తారు. దీపారాధనల్లో చాలా రకాలు ఉన్నాయి వాటిలో 
కొన్ని : 
ఉసిరికాయ దీపం 
నిమ్మకాయ దీపం 
నువ్వులనూనె దీపం 
పిండి దీపం 


జలదీపం 


SH NIT 


నందాదీపం...... ఇంకా అనేకం ఉన్నాయి. 


ఉసిరికాయతో దీపారాధన 
కార్తీక మాసంలో ఉత్థాన ద్వాదశి రోజున తులసి కోట 
దగ్గర శ్రీ దామోదరస్వామి వారి ప్రీతి కొరకు వెలిగిస్తారు. ఈ దీపాన్ని 
వెలిగించడం వలన పునర్జన్మ అనేది ఉండదు. 


ఉసిరిక దీపారాధన చేయడం వలన కలిగే ఫలితాలు 
1. కార్తీకమాసంలో (ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పూజా 
స్థానంలో శంఖంతోపాటుగా, ఉసిరికాయను ఉంచి పూజ చేస్తే ఇంట్లో 
(ప్రశాంతమైన వాతావరణం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. 


2. ఉసిరికాయలో చేసే దీపాన్ని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి చక్రా 
నికి ఎనిమిది దిక్కులలో ఉంచి చక్ర పూజ చేస్తే అప్పుల బాధ తొల 
గును. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? క 143) 
3. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉసిరికాయతో 
దీపం వెలిగించి దీపారాధనచేస్తే వారికి దారిద్రంనివారణ కలుగును. 
4. కన్యలు శుక్రవారం రోజున11మంది ముత్తైదువులకు తాంబూ 
లంతోపాటు ఉసిరికాయను కూడా దానంచేస్తే వారికి కోరు కున్న 
వరుడు లభించగలరు. 


5. శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయ అంటే చాలా ప్రీతి 
కరం. శుక్రవారంసాయంత్రం వేళల్లో లక్ష్మీదేవికి ఉసిరికాయతో 
దీపారాధన చేస్తే లక్ష్మిదేవి అనుగ్రహం కలిగి సంపదలకు ఎటువంటి 
లోటు ఉండదు. 

6. కనకధారా స్తోత్రాన్ని శుక్రవారం నాడు చదివి ఆ తరువాత 
లక్ష్మీదేవికి ఉసిరికాయతో చేసిన పదార్థాన్ని నైవేద్యం పెడితే 
మహాలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. 

7. ఉసిరికాయ రసము, తులసి రసం రెండింటిని కలిపి పార్వతీ 
దేవికి, నైవేద్యంగాపెట్టి ఆ రసాన్ని రోగులకుతాగిస్తే కామెర్లు త్వరగా 
తగ్గుముఖం పడతాయి. 

8. శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేక హృదయ పారాయణంచేసి 
ఉసిరికాయను దానంచేస్తే దారిద్ర్యము తగ్గిపోతుంది. 

9. శ్రీ మహాలక్ష్మీ దేవికి ఉసిరికాయతో దీపంతో హారతి ఇస్తే 
దారిద్ర్యము నశిస్తుంది. 

10. ఉసిరికాయలో దీపారాధన చేసి శ్రీసూక్తంపారాయణచేస్తే 
ఇంట్లో ఎక్కువ ఖర్చు కాస్త తగ్గి ఆదాయం వృద్ధి కాగలదు. 

11. ఉసిరిచెట్టుకు ప్రతిరోజు పూజచేసి ఆ చెట్టుకు నీటిని పోస్తూ 
నమస్కరిస్తూ ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే వారికి 
మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కలుగును. 


(44) జం ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? 
12. ఉసిరికాయను తొక్కినట్లయితే దరిద్రులౌతారు. 
13. ఉసిరికాయల దీపాన్ని తులసికోట ముందు వెలిగిస్తే 
అపమృత్యు నివారణ కాగలదు. 


14. మహాలక్ష్మీదేవికి పూజచేసి ఉసిరికాయని తాంబూలంలో 
ఉంచి ముతైదువులకు దానం చేస్తే ధనము సిద్ధిస్తుంది. 

15. గంగానదిలో స్నానాంతరం పూజచేసిన తరువాత పూజలో 
భాగంగా బంగారు ఉసిరికాయ సంకల్పంతో పూజించి ఆ తరువాత 
ముత్తెదువకు దానం చేస్తే కాశీయాత్ర సాఫల్యము కాగలదు. 


నిమ్మకాయ దీపారాధన 


నిమ్మకాయలంటే పార్వతీదేవికి ప్రీతికరం. నిమ్మకాయలతో చేసిన 
దండలు అంటే దుర్గాదేవికిచాలా ఇష్టము. పార్వతీదేవి స్వరూపాలైన 
భవానీ, కాళి,దుర్గ, శక్తి దేవాలయాల్లో మాత్రమే ఈ దీపాన్ని వెలిగి 
స్తారు. ఇంకెక్కడా వెలిగించరాదు. 


మహాలక్ష్మీ, సరస్వతీదేవీ దేవాలయాల్లో ఈ దీపాన్ని వెలిగించ 
రాదు. అలా చేస్తే ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు. గొడవలు 
జరుగుతాయి. వ్యాపారంలో నష్టమువస్తుంది. నిమ్మకాయదీపాన్ని 
మంగళవారం, శుక్రవారంలో వచ్చే రాహుకాల సమయంలో మాత్రమే 
వెలిగించాలి. (మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 8.00 నుంచి 
4.30 వరకు. శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12 గంటల 
వరకు రాహుకాలము ఉంటుంది). 


మంగళవారంనాడు వెలిగించే నిమ్మకాయ దీపం కన్నా శుక్రవారం 
వెలిగించే దీపమునకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మంగళవారం 
నాడు వెలిగించి చేసే దీపారాధన కు రజోగుణం కలిగినది. 
శుక్రవారం వెలిగించేచేసే దీపారాధనకు సత్వగుణం కలిగి ఉంటుంది. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? ఆ ఊఉ(కు 
మంగళవారం నాడు వెలిగించే దీపారాధన కన్నా శుక్రవారం చెసె 
దీపారాధన ఎంతో మంచిది. 


శుక్రవారంనాడు అమ్మవారికి చేసే దీపారాధన వలన దీర్హ 
సుమంగళత్వము కలుగుతుంది. 


నిమ్మకాయతో దీపారాధన 


1 ఇంట్లో నిమ్మకాయ దీపారాధన చేయరాదు. 


2. శుక్రవారము రాహుకాలములో నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే 
దుర్గాదేవి అనుగ్రహం కలిగి పనులన్నీ సక్రమముగా జరుగును. 


తి. పండుగలప్పుడు, పెద్దల తిథి కార్యాలలో నిమ్మకాయలతో 
దీపారాధన చేయరాదు. 


4. బహిష్టు లో స్రీలు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. 
ర్‌. నాలుగోరోజు స్నానంచేసి ఐదవరోజున ఈ నిమ్మకాయలతో 
దీపారాధన చేయరాదు. 
నువ్వులనూనె దీపారాధన 
1. నువ్వులనూనె దీపారాధన చేసేటప్పుడు నువ్వులు నూనె 
ఎవరిచేతితో స్వీకరించరాదు. అన్నీ మీరే స్వయంగా తెచ్చి చేయాలి. 


2. శుభకార్యాలు జరిగేటప్పుడు ఇంట్లో గుళ్ళోనైనా స్వామివారికి 
నువ్వులనూనె దీపారాధన చేయవచ్చును. 

3. భార్య నిమ్మకాయలతో దీపారాధన చేస్తున్నప్పుడు భర్త నువ్వుల 
నూనె దీపారాధన చేయవచ్చును. 


4. దీపారాధన చేసేటప్పుడు ఒకరికి బదులుగా ఇంకొకరు 
వెలిగించ వచ్చును. 


(66) ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 
ర్‌. నవగ్రహ దేవాలయాల్లో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి 
నప్పుడు శివలింగ దర్శనం చేసి తీర్ధం తీసుకొనవలెను. 


6. నువ్వులనూనె దీపాన్ని సాయంత్రం వెలిగించిన చాలా 
మంచిది. 

7. భార్యావిహీనులు, వితంతువులు నువ్వులనూనె దీపాలను 
వెలిగించవచ్చును. 

8. ఇంట్లోవారికి మైల, సూతకం ఉంటే నువ్వులనూనె దీపారాధన 
చేయరాదు. 

9.__ భార్య ఇంట్లోకిరాని రోజులలో యజమాని నువ్వులనూనె 
దీపారాధన చేయరాదు. (భార్యని బయట ఉంచినచో దీపారాధన 
చేయవచ్చు) 

పిండి దీపం 
ఈ దీపాలను వ్రతాలు చేసేసమయంలో అమ్మవారికి పిండితో 


చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల (స్రీలకు 
మాంగల్యభాగ్యం దేవీ అనుగ్రహం కలుగుతాయి. 


పిండితో దీపారాధన చేయడం వలన కలిగే ఫలితాలు 
1. వట సావిత్రీదేవికి వ్రతం చేసేసమయంలో పిండితో 
దీపారాధనచేస్తే అన్నికష్టాలుతొలగి భర్తకు, సుఖసంతోషాలు 
లభిస్తాయి. 
2. పిండితో దీపారాధన గౌరీదేవి ముందు వెలిగించి సుమంగళీ 
యోగం కలుగుతుంది. 


8. ఉమామహేశ్వర స్వామివారి పూజ చేసేవారు పిండితో చేసిన 
దీపారాధన చేయటంవలన వారినిఅకాలమృత్యువునుండి తప్పిస్తారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? Lb ఊఉ(7 
4. పిండి దీపాన్ని మంగళగౌరిదేవి ఎవరయితే వెలిగిస్తారో వారికి 
మాంగల్య దోషాలు నివారించబడతాయి. 
ర్‌. పిండితో చేసిన నాగుల జంట ఎదురుగా పిండితో దీపాలను 
వెలిగించి సర్పపూజచేస్తే వారికి, సర్పదోషాలు నుండి విముక్తి కలుగు 
తుంది. 


జలదీపం 

ఒక చెంబులో సగం నీరు మిగిలిన సగం నూనే వేసి దీపారాధన 
చేస్తారు. దీనినే జలదీపం అంటారు. ఈ దీపాలు వెలిగించేవారికి 
మానసికసంతృప్తి కలుగుతుంది. ఈ దీపాలను ఎక్కువగా సాయం 
త్రం 6.80 తరువాతనే వెలిగించి, నదిలో లేదా నీటిలో వదులుతారు. 

వీటిలో కూడా అనేక రకాలున్నాయి. 

1. పత్రదీపం 
. పుష్పదీపం 
. నారికేళదీపం 
హారతిదీపం 
. నదీతీరదీపం 


లాయి లల 


పత్రదీపం 


ఆకులపైన చేసే దీపారాధనను పత్ర దీపారాధన అని అంటారు. 
వీటిలో కింద పడి వున్న ఆకులతో వ్రేళ్ళతో కూడా చేయరాదు. 
ఆకులపై దీపాలను వెలిగించి నీటిలో లేక నదిలో విడిచిపెడతారు. 


1. తమలపాకుపై కర్పూరం లేదా వత్తులు పెట్టి దీపారాధన 
చేసి నదిలో వదలరాదు. (ఆంజనేయ స్వామి ప్రీతికరం కావున 
వీటిని వాడరాదు) 


(48 ఊఊఊ ఓఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? 
2. రావిచెట్టు ఆకులపై దీపారాధన చేసి నదిలో వదిలితే సర్ప 
దోషం తగులును. 


3. బిల్వపత్రాలపై దీపారాధనచేసి నీటిలో వదిలితే శివ ఆగ్ర 
హానికి కావలసివస్తుంది. 

4. మర్రి చెట్టు ఆకులపై దీపారాధన చేసి నీటిలో వదిలితే 
త్రిమూర్తుల ఆగ్రహానికి గురి అవుతారు. 

5. మేడిచెట్టు ఆకులపై దీపారాధనచేసి నీటిలో వదిలితే 
నరసింహ స్వామివారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. 

6. మోదుగ ఆకులపై దీపారాధన చేసేవారికి అనారోగ్యము 
కలుగును. 

7. నవగ్రహ వృక్షాల ఆకులపై దీపారాధన చేస్తేనవగ్రహ దేవతల 
క్రూరదృష్టికి గురి కావలసి వస్తుంది. 

అందువలన ఆకులపై దీపారాధన చేసేవారు పైన సూచించిన 
ఆకులు కాకుండా మిగిలిన ఆకులను ఉపయోగించి పత్రదీపారాధన 
చేయగలరు. 

పుష్పదీపం 

పూజానంతరం పువ్వుల దొంతరల దొంతరలగా పాత్రలుగా చేసి 
దానిలో నూనెవేసి, వత్తిని వెలిగించి దీపారాధన చేసి ఆ పుష్పములను 
నదిలో విడు స్తారో దానిని పుష్పదీపం అని అంటారు. దీని వలన 
జ్ఞానం సంప్రాప్తిస్తుంది. 

నారికేళదీపం 


కొబ్బరికాయపై కర్పూరముతో దీపారాధన చేస్తారు. ఆ కొబ్బరి 
కాయని దిష్టితీసి పగలకొడతారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? ఓ ౬49) 

కొబ్బరికాయకొట్టి కొబ్బరిపై కర్పూరాన్ని ఉంచి వెలిగించి తమ 
ఇష్టదేవతలకు హారతి చేస్తారు. దీపాలను వెలిగించాలనుకునేవారు 
కొబ్బరికాయ వేరుగా కర్పూరం వేరుగాఉంచి వెలిగించి పూజచేస్తే 
దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చును. 


హారతిదీపం 


దీపాన్ని నదిఒడ్డున నుంచుని సాయంకాలంపూట భక్తిపూర్వకంగా 
చేస్తే జలదేవత లేదా పవిత్రనది ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయి. 
నదీమతల్లికి పూజలు, ఉపచారాలుచేసి ఆ తరువాత హారతిఇస్తే 
సాక్షాత్‌ ఆ నదీదేవి అనుగ్రహం లభిస్తుంది. 

నదిలో స్నానంచేసేటప్పుడు ముందుగా గంగానదిని మరియు 
ఏడు నదులను స్మరించి" నదిదేవతలకు హారతి ఇస్తే వరుణలోకం 
సంప్రాప్తిస్తుంది. హారతి దీపాలను శాంతంగా వెలిగిస్తే మనస్సు 
నిర్మలమవుతుంది. 


తీర దీపం 


ప్రవహించే నదీతీరంలో ఉన్నభూమిపై వెలిగించే దీపాన్ని తీరదీపం 
అంటారు. (ప్రవహించే నీటికి దానిని ఆనుకొని ఉండే భూమిపై 
అక్కడ ఉండే బండపై లేదా నీటిలోదిగే సమయంలో ఉండే మెట్లపై 
లేదా నడిచే ప్రదేశంలో దీపాలను వెలిగించవచ్చును. 

నదీ దేవతకు పూజ చేసే సమయంలో నదికి ఎదురుగా స్నానం 
చేయగలరు. స్నానం తరువాత పూజా విధులను పూర్తిచేసి నదీమ 
తల్లిని పూజించగలరు. రెండు పూజా దీపాలను ప్రక్కపకనే ఉంచి 
పూజించగలరు. 

పూజ పూర్తి అయ్యేంతవరకు వరకుహారతి దీపాలు కొందెక్కరాదు. 
అలా కొండెక్కినచో పూజాఫలం, సంకల్పబలం నెరవేరదు. 


(G0)= ఉట ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 
తీర దీపాలను వెలిగించాలనుకునేవారు నది ఒడ్డున స్నానం 
చేసి పూజా సామాగ్రిని,పూజచేసే స్థలాన్ని శుభ్రంచేసి పూజ చేయాలి. 
తీర దీపం చేసేటప్పుడు పూజా సామాగ్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ 
దాటరాదు. 
నేతి దీపం 


నేతితో దీపారాధన చేసేవారికి సకలపాపాలు పూర్తిగా తొలగి 
పోతాయి. దీపారాధనకు నెయ్యి తెల్లని వాడితే ఆ ఇల్లు సంతోషం, 
సుఖ శాంతులతో ఉండగలదు. 


నెయ్యితోచేసే దీపారాధను దేవుని -ముందు కూర్చుని. వెలిగించ 
గలరు. ఇంట్లో వెన్నను కాచి ఆ నేతితో దేవునికి దీపాలు వెలిగిస్తే 
ఇంట్లో కోరుకున్నవన్నీ లభించి, లక్ష్మీకటాక్షాలు ఎల్లప్పుడు లభిస్తాయి. 
నేతితో చేసే దీపారాధన తూర్పు లేదా ఉత్తరం వైపుగా వెలిగించాలి. 
నేతితో చేసే దీపారాధన పశ్చిమం మరియు దక్షిణంవైపు వెలిగిస్తే 
అంత ఫలితముండదు. 


1. అక్షయ తృతియ, ఉగాది, విజయదశమి, నేతితో దీపారాధన 
చేస్తే వారి కుటుంబ సభ్యులకు దేవతల అనుగ్రహం లభిస్తుంది. 


2. నవరాత్రుల ఉత్సవాలలో దుర్గాదేవికి నేతితో దీపారాధన 
చేసి పూజ చేస్తారో వారికి శత్రువుల నుండి సమస్యలు తొలగి ఇంట్లో 
వారందరూ సుఖశాంతులతో ఉంటారు. 

3. కృష్ణపక్షం, అమావాస్యనాడు, (దీపావళి అమావాస్య) 
సాయంకాలంనాడు గోధూళి లగ్నంలో శ్రీ మహాలక్ష్మీకి నేతితో దీపా 
రాధన చేసి తీపిపదార్జాలను నైవేద్యంగా పెట్టి చిన్న పిల్లలకు, బంధువు 
లకు, స్నేహితులకు పంచిపెడతారో వారికి వారి కుటుంబ సభ్యులకు 
సంవత్సరకాలమంతా దారిద్ర్యం పొడసూపదు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? కు (51) 
4. ప్రతినిత్యం సాయంత్రం నేతితో దీపారాధనచేస్తే వారి ఇంటికి 
రావలసినవన్నీ వస్తాయి. వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. 


5. శ్రీరామనవమిరోజున నేతితో దీపారాధనచేసి పూజచేస్తే 
వారికి వారి సోదరులకు కలహాలు రావు. 


6. దేవీ ఆలయాల్లో శుక్రవారం, మంగళవారం నేతితో దీపారా 
ధన చేస్తే వారికి మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. 


7. నేతితో దీపారాధన, సు బ్రహ్మణ్వే శ్వరస్వామికి, నాగదేవతలకు, 
సర్పదేవతలకు దీపారాధనచేస్తే వారికి వారి కుటుంబ సభ్యులకు 
సర్పదోషాలు కలగవు. 

8. గాయత్రీ హోమం చేసేటప్పుడు నేతితో దీపారాధన ప్రధాన 
కలశం ముందు ఉంచి ప్రార్ధన చేసి హోమం చేస్తే, సకల సంకష్టాలు 
తొలగిపోతాయి. 


9. దేవుని పటాన్ని తూర్పువైపుగా ఉంచి స్వామి వారి ముందు 
రెండు నేతి దీపాలను ఉంచి వెలిగిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు 
లభిస్తాయి. 


10. నేతి దీపాన్ని వెలిగించి భైరవ మంత్రాన్ని ఉచ్చరిస్తే తంత్ర 
ప్రయోగంచేస్తే ఆ మంత్రాలన్నీ వారి మీద పనిచేయవు. 


వేప నూనె దీపారాధన 


విప్ప నూనెతో దీపారాధన చేయటం ఎంతో మంచిది. దీని 
వలన ఇంట్లో ఉండే దుఃఖం, అన్ని రకాల దరిద్రాలు మరియు 
కలహాలు పూర్తిగా తొలగిపోగలవు. సుఖం, సంతోషం, ఎంతో వృద్ధి 
చెందగలవు. శుభకార్యాలు ఆటంకాలు లేకుండా జరుగుతాయి. 


(52)4 ఇ+హీ+హ ఊటి దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 
గంధం నూనెతో దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధ అనేది ఉండదు. 
ఆ ఇల్లు ఎప్పుడూ ధనముతో, వస్తు వాహనాలతో తులతూగుతుంది 
శత్రువుల బాధ ఉండదు. 
దీపారాధన నువ్వుల నూనెతో చేస్తే కష్టాలు తగ్గుతాయి. కంటికి 
సంబంధించిన వ్యాధులు మెల్లిగా తగ్గుతాయి. 


సాధారణముగా దీపారాధనకు వేప నూనెను ఉపయోగించరు. 
శాక్తేయులు, వామాచారులు,తాంత్రిక సాధకులు, మాంత్రికులు, 
మాత్రం దుర్గాదేవికి, కాళీదేవికి, శక్తిదేవతలకు, ప్రత్యంగిరాదేవికి 
శత్రువుల పీడ తొలగించుకునేందుకు వేప నూనెతో దీపారాధన 
చేస్తారు. దీని వలన శత్రువులు వశీకరణ కలిగి దాని వలన శత్రువుల 
బలం తగ్గుతుంది. 


కొబ్బరినూనె 


1.కొబ్బరినూనెతో దీపారాధనచేస్తే వారిశుభకార్యాలుజరుగు 


తాయి. 


2. రావిచెట్టు (కిందఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేట 
ప్పుడు శ్రీ అశ్వథనారాయణస్వామి వారికి కొబ్బరినూనెతో దీపారాధన 
చేస్తే దాంపత్యజీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది. 


3. కుజదోషం ఉన్న వారు మంగళవారం కాని శుక్రవారంనాడు 
పూజచేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి 
పప్పుతో బొబ్బట్లను చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11మంది 
ముత్తెదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే 
వివాహం అవుతుంది. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి P ఓ ఓ 4 £53) 

ర్‌. ఈశాన్య దిక్కుగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి 
కొబ్బరినూనెతో దీపారాధన చేసి 40 రోజులు పూజ చేస్తారో వారికి 
రావలసిన అప్పు వసూలు అవుతుంది. 

6. ప్రతిదినం మహాలక్ష్మీకి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి, 
కొబ్బరి, పంచదారను నైవెద్యంగాపెట్టి పూజిస్తారో వారింట్లో శుభ 
కార్యాలు జరుగుతాయి. 

7. పితృదేవతలకు శ్రాద్ధాలు సమయములో కొబ్బరినూనెతో 
దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి. 


8... ప్రతిశనివారంనాడు శ్రీ వెంకటేశ్వరస్వామివారికి.కొబ్బరి 
నూనెతో దీపాఠాధన, చేసి, తులసీదళాలతో మాలకట్టి ప్రార్థించి, 
హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు.రావు. 


9. హరిద్వారలో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరి 
నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు 
జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది. 


10. కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి 
ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధనచేస్తారో వారికి వారు కోరు 
కున్న కార్యాలు వేగంతో పూర్తి అవుతాయి. 


వివిధ రకముల వత్తులు 


1. మంచి పత్తితో చేసిన వత్తులతో దేవునికి దీపారాధన చేస్తే 
ఇంట్లో గల పితృదేవతలకు గల దోషాలు తొలగిపోతాయి. 


2. తామరతూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన 
చేస్తే శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం కలిగి అప్పుల బాధ తగ్గిపోతుంది. 


(540) ఇ+హీ+హ*ఊటి దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 
3. అరటినారతో వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి 
సంతానం కలుగుతుంది. 


4. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయటం వలన శ్రీ గణపతి 
అను గ్రహం కలుగుతుంది. అధిక సంపదకలిగి, దుష్టశక్తుల పీడ 
తొలగిపోవును. 


5. పసుపు రంగు బట్టతో దీపారాధనవలన జఠర, ఉదర వ్యాధులు 
కామెర్ల రోగం తగ్గుతాయి. 


కుంకును నీటితో దానితో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో 
దీపారాధన చేయటంవలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. 
ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు... సంతాన గోపాలకృష్ణ 
స్వామివారికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం 
కలుగుతుంది. వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయటం 
వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, 


వెండి దీపాలు 


వెండి దీపాలతో దీపారాధన చేయటం వలన ఫలితాలు : 


1. వెండి ప్రమిదల్లో నేతితోకాని, కొబ్బరినూనెతోకాని, నువ్వుల 
నూనె తోకాని, పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి, 
వారి ఇంట్లో వారికి అష్టనిధులు, నవనిధులు కలుగును. 

2. గణేశునికి లక్ష్మీనారాయణస్వామికి లలితాత్రిపురసుందరీ 
దేవికి, రాజరాజేశ్వరి అమ్మవారికి సాలగ్రామములకు, శ్రీ గాయత్రీ 
మాతకు కాని వెండిప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో 
వారు అనుకున్న పనులన్నీ వెంటనే జరిగిపోతాయి. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? bb 4 ఊఉ(655 
వెండి దీపాలను వివిధ దేవతలకు వెలిగించడం వలన కలిగే ఫలితాలు 


1. శ్రీ మహాగణపతికి: అడ్డంకులు తొలగి పనులన్నీ జరిగిపోతాయి. 
2. సూర్యుడు : శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది. 
35. చంద్రుడు : తేజోవంతులు, కాంతివంతులు కాగలరు. 
4. కుజుడు : రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. 
ర. బుధుడు = బుద్ధిమంతులు కాగలరు. 

6. గురుడు : ఉదర సంబంధ రోగాలు తగ్గివోగలవు. 
7. శుక్రుడు : మధుమేహ వ్యాధి తగ్గివోగలవు. 

8. శని 1 కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి. 
9... రాహు : సంపద కలుగుతుంది. 

10. కేతు : మంత్రసిద్ధి కలుగుతుంది 


11. శ్రీ సరస్వతి : జ్ఞానశక్తిని పొందుతారు. 
12, మహాలక్ష్మీదేవి : దారిద్రంతొలగి, ఐశ్వర్యం కలుగుతుంది. 


13. దుర్గాదేవి : శత్రు కష్టాలు తొలగిపోగలవు 
14. గంగాదేవి : పాపాలు 
15. తులసిదేవి : సౌభాగ్యాలు కలుగును. 


16. శివపార్వతులకు : దాంపత్య జీవిత సుఖము 

17. లక్ష్మీనారాయణు : జీవన్ముక్తి కలుగుతుంది. 

18. మృత్యుజంయుడు : అకాల మృత్యు నివారణ అవుతుంది. 
19. శ్రీరాముడు : సోదరుల సఖ్యత కలుగుతుంది. 

20. భైరవుడు : మూర్చవ్యాధి పూర్తిగా నయం అవుతుంది. 


(56) జజ ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? 
ఇత్తడి ప్రమిదలతో దీపారాధన చేయటం చాలా మంచిది 


1. మంత్రసిద్ధి కొరకు ఇత్తడి ప్రమిదలతో దీపారాధనచేసి మంత్రం 
చదివితే మంత్రసిద్ధి కలుగుతంది. 


2. ఎవరి ఇంట్లో అయినా స్వామి వారికి ఇత్తడి ప్రమిదలతో 
దీపారాధనచేస్తే వారి ఇంట్లోకళ, తేజస్సు ఎక్కువ ఉంటుంది. 
3. గ్రహణ సమయంలో ఇత్తడి దీపారాధన కుందులలో నువ్వుల 


నూనెతో దీపారాధనచేస్తే ఆ దీపాలు బంగారు దీపాలతో సమా 
నము అవుతాయి. 


4. ఎవరు అయితే ఇత్తడి, కంచు ప్రమిదలు ఉపయోగించి. దీపా 
రాధన చేస్తారో వారికి ఆయుస్సు పెరుగుతుంది. 


5. ఇత్తడి దీప ప్రమిదలను ఉపయోగిస్తారో వారి ఇంట్లో (ప్రశాంత 
వాతావరణం ఏర్పడుతుంది. 


మట్టి ప్రమిదల్లో దీపారాధన మంచిది 
1. గురువుల, అనుగ్రహం లభిస్తుంది. 


2. మట్టి, పింగాణి ప్రమిదల్లో దీపారాధనను ఇంట్లో పూజామంది 
రంలో గుమ్మం ముందు వెలిగిస్తే వారికి పాపాలు పూర్తిగా తొలగి 
పోగలవు. 


3. వైష్ణవాలయాల్లో మట్టి ప్రమిదలతో దీపారాధన చేస్తే వైకుంఠ 
లోక నివాసం పొందుతారు. 
4. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమినాడు మట్టి ప్రమిదలతో 


శివునకు ఆవునేతితోయ దీపారాధన చేసినచో శివసాయుజ్యం 
పొందుతారు. 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? ఓ ఓ 1 157) 58 9 
ర్‌. దుర్గాసప్తశతిని చదివి పారాయణ చేసి మట్టి ప్రమిదలతో జన్మలగ్నమురీత్యా మ కు 0 వత్తులు 
అమ్మవారికి ఆవునేతితో దీపారాధన చేసినచో కార్యసిద్ది కలుగును. జన్మల నము బరు మ పతులు 
న; పం లు 
స్టీలు దీపాలతో దీపారాధన పనికిరాదు 7 త్త వత్తులు 
॥ చ ర(షణ్బు వత్తులు 
1. స్టీలు దీపారాధన కుందులలో దీపారాధన చేస్తే వారు ఎంతటి కంచ) హల 
2. గొడవలు జరుగుతాయి. 6 (షణ్ము) వత్తులు 
| 7 సహ వత్తులు 
4. రోగ బాధలు, శత్రువుల బాధలు, అప్పుల బాధలు ఎక్కువ 5 (పంచ) వత్తులు 
జ్‌ రష వత్తులు 
ర(షణ్బు.._ వత్తులు 
6... నిస్సత్తువ, విరక్తి ఎక్కువ అవుతాయి. మేన లగ్నము 2 (ద్వ వత్తులు 


ద్వాదశరాసులరీత్యా వెలిగించవలసిన వత్తులు 


రాశుల బర్లు వెలిగించవలసిన వత్తులు 
జ 3 (త్రి) వత్తులు 


4 (చతురక) వత్తులు 
7 వత్తులు 


Te వత్తులు 


4(తుర్‌ వత్తులు 


బినము 5 (పంచ) వతులు 


= 


మోహన్‌ పబ్లికేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా టిపారాధన చెయ్యాలి ? ఊఉ (59) (60) ఉ= ఓ ఓఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి ? 
నబర్రబా బుబార్ట శ, అలతల రీత్యా ఎలిరించబల మను: ఎద్దుల సకల కార్యముల కొరకు వెలిగించవలసిన వత్తులు 


వెలిగేంచవలసి వత్తులు 
ట్‌ సకల కార్యములు వెలిగించవలసిన వత్తులు 

2 (ద్వి వత్తులు 1) ఆరోగ్యము కొరకు 1 (ఏక వత్తి) 

ae 

4 (వెకుర్‌ వత్తులు Ws స. 

5 (పంచ) వత్తులు 3) వివాహప్రాప్తి కొరకు 8 (త్రి వత్తులు) 

4) కుజదోష నివారణకు 3 (త్రి వత్తులు) 

క్త 

8) ర కొర కురు) 

6) ఉద్యోగ ప్రాప్తి కొరకు 5 (పంచ(వత్తులు) 
7) బుణ బాధలు తీరుటకు 6 (షణ్ముఖ వత్తులు) 
8) వ్యాపారాభివృద్ధి కొరకు 6 (షణ్ముఖ వత్తులు) 
9) ఏలినాటి అష్టమశని కొరకు 7 (సప్తమ వత్తులు) 
10) సర్పదోష నివారణకు 8 (అష్టమ వత్తులు) 
11) సంతానప్రాప్తి కొరకు 9 (నవమ వత్తులు) 
12) అపమృత్యుదోష నివారణకు 10 (దశమ వత్తులు) 
13) ధనప్రాప్తి కొరకు 12 (ద్వాదశ వత్తులు) 
14) నాయకత్వము కొరకు 14 (చతుర్దశ వత్తులు) 


మోహన్‌ పబ్లి 


కేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు, వైద్య, మంత్రశాస్తాది గ్రంథములకొరకు.... 


ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చెయ్యాలి P ఓ ఓ 4 £6) 


దీపారాధన ద్వారా నయంచేసే రోగములు 


(62)ఉ ఊఉ ఓఏ దేవునికి ఏ విధముగా టీపారాధన చెయ్యాలి ? 


జన్మనక్షత్రములరీత్యా వెలిగించవలసిన వత్తులు 


వత్తులు 


రోగములు 


నక్షత్రాలు 


వెలిగించవలసిన వత్తులు 


1 ఏకవత్తి 


టి.బి, ఆస్మా 


1) అశ్వని 


9 (నవ వత్తులు) 


2 ద్వి వత్తులు 


మానసిక రుగ్మత, మానసిక రోగములు 


2) భరణి 


6 (షణ్ముఖ వత్తులు) 


3 త్రి వత్తులు 


పచ్చకామెర్లు 


3) కృత్తిక 


1 (ఏక లేదా ద్వాదశ వత్తులు) 


4 చతుర్‌ వత్తులు 


మానసిక రోగములు 


4) రోహిణి 


2 (ద్వి వత్తులు) 


5 పంచ వత్తులు 


గుండె జబ్బులు 


ర్‌) మృగశిర 


3 (త్రి వత్తులు 


6 షణ్ముఖ వత్తులు 


క్షయ, బిపి, మూర్చరోగములు 


6) ఆర్ధ 


8 (అష్టమ వత్తులు) 


7) పునర్వసు 


5 (పంచమ వత్తులు) 


7 సప్త వత్తులు 


అకాల మరణము నివారించును 


8) పుష్యమి 


7 (సప్తమ వత్తులు) 


రి అష్టమ వత్తులు 


గర్భస్రావములు, గుండెజబ్బులు 


9) ఆశ్రేష 


4 (చతుర్‌ వత్తులు) 


9 నవమ వత్తులు 


గర్భస్రావము, గుండెజబ్బులు 


10) ముఖ 


9 (నవ వత్తులు) 


10 దశమ వత్తులు 


కోరింత దగ్గు 


JD) పుబ్బ 


6 (షణ్ముఖ వత్తులు) 


11 ఏకాదశ వత్తులు 


బి.పి, స్రీలకు గైనకాలజీ వ్యాధులు 


12) ఉత్తర 


1 (ఏక లేదా ద్వాదశ వత్తులు) 


12 ద్వాదశ వత్తులు 


మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు 


13) హస్త 


2 (ద్వి వత్తులు) 


13 త్రయోదశ వత్తులు 


సర్వవ్యాధుల నుండి రక్షణ 


14) చిత్త 


3 (త్రి వత్తులు) 


14 చతుర్దశ వత్తులు 


నరముల బలహీనత, సర్వరోగాల రక్షణ 


3 
౬) 
ern 
ఖు 


15) స్వాతి 


రి (అష్ట వత్తులు) 


16) విశాఖ 


5 (పంచ వత్తులు) 


17) అనురాధ 


7 (సప్త వత్తులు) 


18) జ్యేష్ట 


4 (చతుర్‌ వత్తులు) 


19) మూల 


9 (నవ వత్తులు) 


20) పూ॥షాడ 


6 (షణ్ముఖ వత్తులు) 


21) ఉఊ।పాఢ 


1 (ఏక లేదా ద్వాదశ వత్తులు) 


22) శ్రవణం 


2 (ద్వి వత్తులు) 


23) ధనిష్ట 


2 (త్రి వత్తులు) 


24) శతభిషం 


8 (అష్ట వత్తులు) 


25) పూ॥భాద్ర 


5 (పంచ వత్తులు) 


26) ఉ|భాద్ర 


7 (సప్త వత్తులు) 


27) రేవతి 


4 (చతుర్‌ వత్తులు) 


కేషన్స్‌ కోటగుమ్నం,రాజమండ్రి -1. 


anyaoatrmang 


BC LTS 


061) “6 


gga /౧ BR 


) 98 


(౧౧క్సాల్ల ఏల) 7 
ne 


కొ 


(౧ర్గాణ ఇ) 6 
రాణ ఆ 
క్షే @ 

(came Sy) 8 


(౧ణణ్ల ఇంణు 9 
(00 
(౧౧భాణ ఇండ్ల) 9 


(nme g%ణ) ₹ 


(౧ణ్డాణ ఇలు 6 
(౧ఖాణ tf) 9 
(౧౧౪౯ g%ణ) 7 

(౧ చే) 9 


(౧కాజ బీఐ) 3 
౧౮౫2౦౮౮౨ ౪౮౧౧౪౮౦౫ GORRARE 


౧౧౮౫౦౮౦౮ keg Cheon Pe ౧౮ 


(cm te) 9 


T- Pomeec'omnnngs ‘Yes 


ER RRR gee 


(cme ఇలయ op 3280) 1 


౧౧౪౮ 2 


MER RRR gEE 


(ce gn ౨౨2 కర్రు 1 


ల్లా, 


COR 6౫ 
(09) రాం GE ROWE WORE ఆ 9ఆ(౫౯ ఆ 


బపారాధన శుభఘడియలు-పూబలు- వారములు 


వత్తులు 


వారము 


శుభఘడియలు 


జరపవలసిన పూజ 


పర్వదినము 


1ఏకవత్తి 


ఆదివారము 


ఉ॥6గంనుండి 7గం॥లోపుగా 


లక్ష్మీపూజ 


రథసప్తమిదీపావళి 


2ద్వివత్తులు 


సోమవారం 


ఉ॥ 6గంనుండి 7గం॥లోపుగా 


శివపార్వతులపూజ 


శివరాత్రి 


కెత్రి వత్తులు 


మంగళవారం 


ఉ॥6గంనుండి 7గం॥లోపుగా 


దత్తపూజ 


A "= AD. 
సుబ్రహ్మణ్యషష్టి 


ఉచతుష్టవత్తులు 


బుధవారము 


ఉ|| 6గంనుండి 7గం॥ లోపుగా 


రుద్రాభిషేకం 


గురుపౌర్ణమి 


5పంచ వత్తులు 


సోమవారం 


ఉ|| 6గంనుండి 7గం॥ లోపుగా 


రుద్రాభిషేకం 


దత్తజయంతి 


6షణ్ముఖవత్తులు 


మంగళవారం 


ఉ|| 6గంనుండి 7గం॥ లోపుగా 


సుబ్రహ్మణ్యపూజ 


A va AD. 
సుబ్రహ్మణ్యషష్టి 


7 సప్త వత్తులు 


శనివారం 


ఉ॥6గంనుండి 7గం॥లోపుగా 


లక్షి శ్రపూజ 


దీపావళి 


8 అష్ట వత్తులు 


ఆదివారం 


సా॥గం 4 80నుండి 6లోపుగా 


వినాయకపూజ 


వినాయకచవితి 


9 నవ వత్తులు 


శుక్రవారము 


ఉ|| 6గంనుండి 7గం॥ లోపుగా 


దుర్గాదేవిపూజ 


నవరాత్రులు 


10 దశ వత్తులు 


ఉ|| 6గంనుండి 7గం॥ లోపుగా 


రుద్రాభిషేకము 


తొలిఏకాదశి 


11 ఏకాదశవత్తులు 


ఉ॥6గంనుండి 7గం॥లోపుగా 


రుద్రాభిషేకం 


శివరాత్రి 


ఉ|| 6గంనుండి 7గం॥లోపుగా 


సూర్యపూజ 


రథసప్తమి 


ఉ॥6గంనుండి 7గం॥లోపుగా 


సుబ్రహ్మణ్యపూజ 


జీ va AD. 
సుబ్రహ్మణ్యషష్టి 


14 చతుర్దశవత్తులు 


ఉ॥6గంనుండి 7గం॥లోపుగా 


ఆంజనేయపూజ 


హనుమజ్జయంతి 


(₹9) 


త Ce ఇధింంథ్రి URE ఆ 9ఆఆల ఆసా 7 


““ఇ౧ఈం5ల౦ంల BR Rome NE Tee Re%e FE 


క. వ్రతకథలు - పూజలు 
శ్రీ వినాయక వ్రతం 
శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం 
శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షే త్రమాహాత్యంతో) 
లక్ష్మీగణపతి పూజాకల్పం 
వరలక్ష్మీ వ్రతం 
కేదారేశ్వర వ్రతం 
త్రినాధ వ్రతం(కలర్‌) 
త్రినాధవ్రతం (సాదా) 
క్రరాబ్ధి వ్రతం 
మంగళ గౌరీవ్రతం 
వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో 
శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో) 
కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో) 
సంతోషీమాతా వ్రతం 
ఏడు శనివారాల వ్రతం 
సత్యనారాయణవ్రతం 
శ్రీ సువర్చలాహనుమద్దీక్ష 
శివదీక్ష 
మార్గశిర లక్ష్మీవారాలవ్రతం 
శ్రీ వేంకటేశ్వర (దీక్ష) గోవిందమాల 
కాత్యాయనీ వ్రతం 
సౌభాగ్య గౌరీవ్రతం 
తిరుప్పావై (ధనుర్మాసవ్రతం) 
స్త్రీల వ్రతకథలు 


ప్రలవ్రతకనలుస్త్థూలాక్షరి(నేదునూరిగంగాధరరావగారి)15 


(స్రీలపాటలు (కామేశ్వరీపాటతో) 
సర్వదేవతా పూజావిధానం 
ఆరువ్రతాలు 

ధన్వంతరీ వ్రతకల్పం 
రాహుకాలంలోదుర్గాదేవీపూజా 
పార్వతీ నిత్యపూజ 

తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు 
శ్రీ చక్రపూజ 

శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్‌ 

శ్రీచక్ర పూజావిధానం(పెద్దది) 
లక్ష్మీ - గౌరీ నిత్యపూజ 
శ్రీలలితా నిత్యపూజ(లలితాసహస్రనామస్తోత్రంతో) 
శ్రీ గాయత్రీ నిత్యపూజ 

అన్నపూర్ణ నిత్యపూజ 

శ్రీ బాలాత్రిపురసుందరీ నిత్యపూజ 
శ్రీ సరస్వతీ నిత్యపూజ 
మహిషాసుర మర్లనీపూజ 
రాజరాజేశ్వరీ నిత్యపూజ 

శ్రీ దుర్గానిత్యపూజ 

కాలభైరవ నిత్యపూజ 

శివపూజ 

వీరభద్ర పూజ 

ఆంజనేయ నిత్యపూజ 


వెల రూ.5 


నాగేంద్ర స్వామి పూజ 9 
సుబ్రహ్మణ్య నిత్యపూజ 9 

20 |రామదేవుని కథ 9 
9 | శివదేవుని కథ 9 
... | విష్ణుపూజ (విష్ణసహ(స్రనామస్తోత్రసహితం) 39 
5 (శ్రీకృష్ణ పూజ, గోపూజ 9 
5 | లక్ష్మీనరసింహపూజ 9 
ర్‌ రాఘవేంద్రపూజ 9 
తి విశ్వకర్మపూజ 9 
5 | శనైశ్చరపూజ 9 
9 వేంకటేశ్వరపూజ 9 
15 బ్రహ్మంగారి నిత్యపూజ 9 
15 సూర్య నిత్యపూజ 9 
15 |నవగ్రహ నిత్యపూజ 9 
15 | సకలదేవతా అష్టోత్తర శతనామావళీపూజ 9 
15 |పంచాయతన పూజ 45 
15 (రుక్మిణీ కల్యాణం 15 
15 అష్టనాగపూజ 30 
9 |ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి? 80 
. |ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి? 30 
_.. |ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి? 30 
15 |ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ? 30 
15 | సంకష్టహరచతుర్ధి శ్రీమహాగణపతి వ్రతం 20 
30 |పంచముఖ ఆంజనేయనిత్యపూజ 15 
25 |హనుమద్‌ వ్రతం 30 
28 వ్రతములు 99 

27 |పూజలు ఎందుకుచేయాలి ? 30 
15 |కలశపూజలు (9ఒకేసారి) 150 
25 |కలశపూజలు (విడివిడిగా) 150 
9 | ఉమామహేశ్వర వ్రతం 30 
9| 2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు 
9 శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు 31 
9 |సర్వదేవతా స్తోత్రమంజరి 99 
9 | సకలదేవతా అష్టోత్తరశతనామావలిః (68) 20 
80 | విష్ణసహస్రనామస్తోత్రమ్‌ (క్రౌన్‌) 20 
80 (లలితా సహస్రనామ స్తోత్రమ్‌(క్రౌన్‌) 30 
9 |లలితా సహస్రనామములు 18 
9 | లక్ష్మీ సహస్రనామములు 18 
9 (దుర్గా సహస్రనామములు 18 
9 | ఆంజనేయ సహస్రనామములు 18 
9 |శివ సహస్రనామములు 18 
9 | విష్ణు సహస్రనామములు 18 
9 | గణపతి సహస్రనామములు 18 
9 | సుబ్రహ్మణ్య సహస్రనామములు 18 
9 | గాయత్రి సహస్రనామములు 18 
9 |లలితావిష్ణు సహస్రనామస్తోత్రాలు 18 
9 | శ్రీరామా సహస్రనామములు 18 
9 | లక్ష్మీనృసింహసహ(స్రనామములు 18 
9 | సరస్వతి సహస్రనామములు 18 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు... మోహన్‌ పబ్లికేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి-5838 101.A.P.India 


లక్ష్మీగణపతి సహస్రనామములు 18 
సూర్యసహగ(స్రనామములు &ఆదిత్యహృదయం 18 
శ్రీవేంకటేశ్వరసహ(స్రనామములు 18 
మణిడ్వీపవర్ణన (పెద్దది) 18 
సంద్యావందనం 18 
మంత్రపుష్పమ్‌ 18 
హనుమాన్‌ చాలీసా 7 
(పాకెట్‌) మణిద్వీపవర్ణన 7 
ఆరు చాలీసాలు 9 
శివారాధన (శివస్తోత్రాలు) 7 
వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్‌) 7 
ఆరుదండకాలు ర్‌ 
వేంకటేశ్వర గోవిందనామములు ర్‌ 
అష్టలక్ష్మీ స్తోత్రమ్‌ కనకధారాస్తోత్రమ్‌ 7 


దేవీఖడ్గ మాలాస్తో త్రమ్‌(మహిషాసురమర్దనీ స్తోత్రంతో) 


మ్మ 


నమశ్శివాయ గేయామృతం ర్‌ 
బాలాత్రిపుర సుందరీ స్తోత్రకదంబం 81 
సుందరకాండ (పాకెట్‌) 9 
భగవద్గీత మూలం 18 
రామరక్షాస్తోత్రమ్‌ 18 
స్తోత్ర రత్నావళి 30 


పురాణపండలలితా-విష్ణు సహస్రనామస్తోత్రమ్‌ (మినీ) 8 
పురాణపండ లలితాసహ(స్రనామస్తోత్రమ్‌ (మినీ) 8 
పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్‌ 8 
పురాణపండ ఆదితః హృదయం 

మంత్రపుష్పం (మిని) 
శివానందలహరి-సౌందర్యలహరి 8 
కుజదోషం 

కాలసర్ప దోషం 

మీ అప్పులు తీరాలా? 

దృష్టిదోషాలు నివారణ 

సర్వదేవతా ధ్యానశ్లోకములు 

పంచసూక్తములు 

సంధ్యావందనం 

శ్రీరామదూతం శిరసానమామి(తాత్పర్యంతో) 
రుద్రనమకమ్‌-చమకమ్‌ 
మన్యుసూక్త-మంత్రపారాయణం 
గాయత్రీమంత్రాలు 

పంచరత్న స్తోత్రాలు 

కరావలంబ స్తోత్రాలు 

దశావతార స్తోత్రాలు 

అష్టోత్తర శతనామస్తోత్రాలు 

భుజంగ స్తోత్రాలు 

ప్రాతఃస్మరణాలు 

జపమంట్రాలు 

సర్వదేవతా సుప్రభాతములు 

ద్వాదశ నామస్తోత్రాలు 

కుమారస్వామి స్తోత్రమాల 

సుదర్శన స్తోత్రమాల 


అలఅలలఅలలఅలలఅలలఅలఅలలఅలలఅలలఅలలఅలలఅలలఅలలఅలలఅలలఅలఅలఅలఅలఅఅ౦౦ ౦ 


ల 


2 
హయగ్రీవ స్తోత్రమాల 9 
దక్షిణామూర్తి స్తోత్రమాల 9 
పంచముఖఆంజనేయస్తోత్రమ్‌ 9 
దండక రత్నాలు 9 
ద్వాదశ జ్యోతిర్లింగాలు-పంచారామాలతో 9 
శ్రీసూక్తం పురుష సూక్తం 9 
పంచ అధర్వణ శీర్షములు 9 
ప్రార్థనా శ్లోకములు 9 
గణపతి స్తోత్రమాల 9 
శ్రీ గురుగీత 9 
సర్వదేవతా కవచములు 9 
సర్వదేవతా అష్టకములు 9 
హిందూ సంస్కృతిసంప్రదాయాలు 9 
విష్ణు స్తోత్రమాల 9 
దేవీ స్తోత్రమాల 9 
శివస్తోత్రమాల 9 
విష్ణు స్తోత్రములు 9 
భర్త్రలహరి సుభాషితాలు 9 
నవవిధ భక్తిమార్గాలు 9 

9 
9 


నవదుర్గలు 

దశమహావిద్యలు 

తిరుపతి వెళదాం 9 
నవగ్రహస్తోత్రమాల 30 
మహాన్యాసమ్‌ 30 
సుందరకాండ గానామృతం 30 
సంధ్యా వందనం (పెద్దది) 30 
పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం 
లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (హిందీ) ,, 36 


లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) ,, 86 
స్టూలాక్షరిలలితా విష్ణుసహస్ర నామస్తోత్రములు (పత్రిక సైజ్‌)81 
మూకపంచశతీ 81 
పురాణపండవారి సౌందర్యలహరి 
(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో) 108 
గోమాతపూజావిధానము 7 


ఆనందసిద్ధి - శ్రీదేవీ స్తోత్రమాల 108 
3. శ్రీ సాయి దత్త గ్రంథములు 

శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 99 
సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 99 
బొమ్మల గురుచరిత్ర 

బొమ్మల సాయిచరిత్ర హో 
బాలలబాబా శ్రీ సాయిచరితం 9 
శ్రీ సాయిఆరాధన -షిర్దివైభవం 99 
శ్రీసాయీసన్నిధిద్వారకామాయిలీలలు a 
శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్‌) 50 
శ్రీ గురుచరిత్ర (క్రౌన్‌) 50 
దాసగణకృత శ్రీసాయి చరిత్ర 30 
నవనాధ చరిత్ర 90 


శ్రీ సాయిచరిత్ర(బైండు)ప్రయాణపుపారాయణ గ్రంథం 50 
శ్రీ గురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణ గ్రంథం50 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు... మోహన్‌ పబ్లికేషన్స్‌, కోటగుమ్మం,రాజమం్రి-588 101.A.P.India 3 


సత్యదత్తవ్రతం దత్తాత్రేయ 
పూజాకల్పం,సహగస్రంతో 

అనఘాదేవీ వ్రతం 

శ్రీ సాయిసచ్చరిత్ర గానామృతం 

శ్రీ గురుచరిత్ర గానామృతం 

భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు 

మనసులోని ప్రశ్నకు శ్రీసాయిబాబాజవాబులు 

అక్షరక్రమములో శ్రీసాయిసూక్తులు 

శ్రీసాయి అష్టోత్త్రరశతనామావళ్‌మాహాత్యం 

శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో) 

శ్రీ సాయిభజనమాల 

శ్రీ సాయి భజన్స్‌ 

శ్రీ సాయిభక్తి గీతాలు 

శిరిడిహారతులు (భావంతో) 

ప్రతిగురువారంసాయినిత్యపూజ 

“శ్రీసాయి”కోటి 

“శ్రీసాయిరామ్‌”కోటి 

ద్వారకామాయి భక్తిగీతాలు 

శ్రీ సాయిబాబా భక్తిమాల 

శ్రీలక్ష్మీ సాయిభక్తిమాల 

శ్రీ ద్వారకామాయిభక్తిమాల 


శ్రీ సాయి సహస్ర నామావళి 
శ్రీ సాయి చాలీసా-సుప్రభాతం 
శ్రీ సాయినాధ చాలీసా 

శ్రీ సాయి హారతులు (పాకెట్‌) 
శ్రీసాయి నిత్యపూజ (పాకెట్‌) 
శ్రీ దత్తాత్రేయ నిత్యపూజ F 
శ్రీ సాయి సూక్తులు 


భక్తుల సందేహాలకుబాబా సమాధానాలు 
శని సింగణాపూర్‌ క్షేత్రమాహాత్యం 

శ్రీ షిర్దీసాయి లీలామృతం (VG) 
ఇంగ్లీషే శ్రీ సాయిహారతులు 

షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం 
సాయిపూజావిధి 

సాయిమహిమ 

సాయిసత్యవ్రతం 

సాయి అనుగ్రహమ్‌ 

నవగురువారాల వ్రతకల్పము 
శ్రీదత్తలీలామృతము 

హృదయం సాయి 

శ్రీషిరిడీసాయి లీలామృతం (శ్రీసచ్చరిత్ర) 


15 
15 
15 
45 
25 


ఆఅఅఅఅఅదఅఅఅఅఅదఅడ.అఆఅఅఅఅఅఅ 


గణ Ha pat 
లల 


116 


12 
81 


4. జ్యోతిషాలు 
“శుభసమయి గంటల పంచాంగం 30 
సనాతన వైదిక బ్రాహ్మణ పంచాంగం 
(వంగిపురపువారి పత్రిక సైజ్‌పంచాంగం) 69 
“కాలచక్రం” గంటలపంచాంగం (గార్లేయ) 50 
చిత్రాలగురుమూర్తిగుప్తాపంచాంగము 50 


గ్రహభూమి పంచాంగము (గార్జేయ) 116 
శ్రీచక్ర పంచాంగము(రాష్ట్రతాలిమహిళపంచాంగకర్త) 30 
వేంకట్రామా&కో సిద్ధాంతుల 

రేలంగితంగిరాలవారి గంటలపంచాంగము 80 


తంగిరాల పెద్దపంచాంగం 39 
కాలచక్రం జ్యోతిష క్యాలండర్‌ 20 
గ్రహబలం క్యాలండర్‌ (శ్రీనివాసగార్లేయ -భక్తిటి వి)20 
శుభలగ్నం (తంగిరాల) క్యాలండర్‌ 20 
శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్‌ 20 
సాదా క్యాలండర్‌ ర్‌ 
పాకెట్‌ క్యాలండర్‌ 10 
తాజకనీలకంఠీయమ్‌ 100 
40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి 207 
40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి 150 
కేరళ జ్యోతిష రహస్యాలు 150 
జ్యోతిష అక రహస్యాలు 150 
మానసాగరి జాతకపద్ధతి 150 
వరాహమిహిర జాతకపద్దతి 150 


వధూవర వివాహమై త్రిద్వాదశకూటములు 81 
సింపుల్‌ రెమిడీస్‌ బు 


హోరసార 
శంభుహోరప్రకాశక ౨ 
పూర్వ పరాశరి 100 
పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం 200 
1940-60వరకు పాతపంచాంగములు 225 
ప్రశ్న సింధు 90 
నక్షత్ర విశేష ఫలితాలు 36 
సర్వార్థ ఫలచంద్రిక 90 


సూర్యసిద్ధాంత పంచాంగగణితంచేయడం ఎలా? 150 
దృక్సిద్ధాంత్‌ పంచాంగగణితం చేయడంఎలా? 150 


ఆయుర్జ్దాయ నిర్ణయం 36 
పంచప్రొచీన జ్యోతిషాలు 36 
జాతక గణిత ప్రవేశిక 30 
ves సూత్రాలు 36 

తిషమర్మబోధిని 45 
జ్యోతిష ప్రశ్నోత్తరమాల 45 
ముహూర్తం నిర్ణయించడంఎలా? 45 
జాతక మకరందం 30 
జ్యోతిష సరస్వతి 30 
మీజననకాల విశేషాలు 30 
ముహూర్త విజ్ఞాన భాస్మరం 30 
జ్యోతిష స్వయంబోధిని 30 
శుభముహూర్త శిరోమణి 30 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు... మోహన్‌ పబ్లికేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి-5838 101.A.P.India 4 


నక్షత్ర ఫలమంజరి 30 
పంచాంగం చూసే విధానం 30 
సర్వార్థ జ్యోతిషం 30 
ప్రాఢమీక జ్యోతిషం 30 
నవరత్నములు శుభయోగములు 30 
జ్యోతిషభావఫలచం ద్రిక-1 i 
శుభశకునాలు 20 
హస్తరేఖాఫలితాలు 30 
సంఖ్యల్లో భవిష్యత్‌ 30 
ముహూర్త దీపిక 81 
పుట్టుమచ్చలు ఫలితాలు 20 
కలలు ఫలితాలు 20 
నిత్యజీవితంలో అదృష్ట సంఖ్యలు 9 
నిత్యజీవితంలో నక్షత్రాలు 9 
జాతక చక్రం వేయడం ఎలా? 30 
మానసాగరి(ప్రాచీనజ్యోతిషగంథం) 
-పుచ్చార్రినివాసరావు 250 
జ్యోతిషశాస్త్ర చిట్కాలు 90 
గుప్తా శతాబ్ది పంచాంగం(1940-2050) 900 
ప్రశ్నచండేశ్వేరమ్‌ 45 
జాతకాలంకారం 36 
జ్యోతిష వైద్య రత్నావలి 36 
ద్వాదశభావ ఫలచంద్రిక 250 
జాతకచక్రం మీరే వేసుకోవచ్చు 30 
జ్యోతిష శతయోగరత్నావళి 
(నూరుయోగాలఫలితాలు) 90 
అంగసాముద్రికం 30 
హస్త సాముద్రికం 40 
వధూవర గుణ సమ్మేళనం sda 
లాల్‌ కితాబ్‌ 81 
జాతకరాజము 36 
శకునశాస్త్రం 36 
ఆధునిక ప్రశ్నశాస్త్రం 100 
పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం 150 
అష్టకవర్గు 45 
బృహత్‌జాతకం (ప్రాచీన ప్రతికి పునర్ముద్రణ) 200 
లగ్నరత్నాకరం 36 
షట్సంచాశిక 120 
40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం 150 
40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు 207 
కె.పి.జ్యోతిషం (పరిచయం) 45 
ముహూర్తచింతామణి 81 
సూర్యచంద్ర గ్రహణములు 45 
ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) 150 
అదృష్టరెమెడీస్‌ 99 


ములుగువారిరాశిఫలితాలు(12రాశులువారికి) 86 
ములుగువారిరాశిఫలితాలు విడివిడిగా ఒక్కొక్కటీ 10 
(గహసంచార ఫలనిర్ణయదీపిక 36 
జ్యోతిష రెమిడీస్‌ 300 


జాతక రహస్యాలు 250 
జాతకమార్తాండం (కొండపల్లి) 250 
జ్యోతిషవిద్యా ప్రకాశిక (కొండపల్లి) 250 
గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ 90 
శనిగహరెమిడీస్‌ 90 
జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని 90 
నాడీజ్యోతిషం 45 
వివాహజ్యోతిషమంజరి 45 
గార్జేయం మీ గ్రహబలం రెమిడీస్‌ 
మీ పుట్టినతేదీనిబట్టి మీ జీవితరహస్యాలు 
(న్యూమరాలజీ లైఫ్‌గైడ్‌) 81 
నక్షత్ర పారిజాతం (గోరసవీరభద్రాచార్య) 45 
లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 45 
గౌతమసంహిత 45 
హోరరత్నమాల 45 
బి.వి.రామన్‌ గారి [గ్రంథములు 
జ్యోతిష విద్యారంభం 50 
గ్రహభావ బలములు 50 
కాలచక్రదశ 50 
అనుభవ ప్రశ్నాజ్యోతిషం 50 
జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు 50 
న. జాతకం 50 
భావార్థరత్నాకరం 75 
భారతీయజ్యోతిష సర్వస్వం 75 
షకవర పద్ధతిః 75 
జ అషాస్రలో స సందేహాలు,సమాధానాలు 75 
ప్రశ్నతంత్ర 75 
ముహూర్తం 75 
విశిష్ట జాతకములు 125 
రేతీయఫలితజ్యోతిషం 125 
300 ముఖ్యమైన యోగములు 125 
జాతకంపరిశీలించడంఎలా ? 250 


రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి 
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు 


బృహత్‌పరాశరహోరాశాస్త్రము-1 రూ.200 
బృహత్‌పరాశరహోరాశాస్త్రము-2 200 
బృహత్‌పరాశరహోరాశాస్తము-8 200 
బృహత్‌పరాశరహోరాశాస్త్రము-4 200 
భావార్థరత్నాకరము 75 
ముహూర్త చింతామణి 150 
స్వప్న శాస్త్రము 30 
శతయోగమంజరి 75 
వ్రతనిర్ణయకల్పవల్లి 250 
వాస్తుశాస్త్రవివేకము- 1 150 
వాస్తుశాస్త్రవివేకము- 2 150 
వాస్తుశాస్త్రవివేకము- -8 150 
వాస్తుశాస్త్రవివేకము - 4 150 


అనుభవసులభవాస్తు -1 75 
అనుభవసులభవాస్తు - 2 125 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు... మోహన్‌ పబ్లికేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి-5838 1014010025 


5. వాస్తులు 
40 రోజుల్లో “వాస్తువిద్య” నేర్చుకొనండి 
వాస్తుశాస్త్ర రహస్యములు (బైండు) 
వాస్తునుబట్టి మీ ఇల్లు 

మీరూ మీ వాస్తు 

గృహవాస్తు చిట్కాలు 

వాస్తు పూజ 

వాస్తు సూత్రములు 

వాస్తుశాస్త్ర రహస్యాలు 

వాస్తు సూక్తులు 

గృహవాస్తు వర్గులు 


లనవిద్య ఉపయోగాలు (దౌజింగ్‌) 


180 
108 
30 
30 
30 
30 
30 
30 
10 
90 
36 


విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు 45 


విశ్వకర్మ వాస్తు శాస్త్రరీత్యా మీ ఇండ్ల ఆయములు81 


విశ్వకర్మ వాస్తు శాస్త్రం (చిత్రాల) 

ప్రాచీన వాస్తుశాస్త్రములు 

ఆధునిక గృహవాస్తు 

శుభవాస్తు 

శుభవాస్తు సలహాలు 

వాస్తుయంత్ర రత్నావళి 

వాస్తుశాస్త్రం 

హౌస్‌ ప్లాన్లు 

గృహవాస్తుసారం 

గృహవాస్తు చంద్రిక 

గృహవాస్తు దర్పణం 

జ్యోతిష = గృహవాస్తు చంద్రిక 

వాస్తురత్నాకరం (కొండపల్లి) 

వాస్తు శిరోమణి . 

శ్రీకృష్ణవాస్తు స 

పంచవాస్తు పారిజాతం న్‌ 

వాస్తుడిండిమమ్‌ క్‌ 

వాస్తుదుందిభి వ 

విశ్వకర్మవాస్తు శాస్త్రము ఖ్‌ 

కృష్ణవాస్తుశాస్త్రము 

శల్యవాస్తు,జలవాస్తు(దంతూరిపండరీనాథ్‌) 

మయవాస్తు (గోరసవీరభద్రాచార్య) 
6. మంత్రశాస్త్రాలు 

శ్రీ లక్ష్మీ తంత్రమ్‌ 

శ్రీ గురు తంత్రం 

సర్ప (నాగుతంత్రం 

మంత్రమహోదధి (స్రీదేవతాఃకల్పమ్‌) 

మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్‌) 

శ్రీ దుర్గ తంత్రమ్‌ 

మంత్రసిద్ధి 

మంత్రసాధన 

తంత్రజాలం 

యక్షిణీ తంత్రం 

పాశుపత తంత్రం 

మంత్రానుష్థాన చంద్రిక 


36 
81 
207 
36 
90 
45 
30 
30 
30 
30 


90 
45 
90 
45 
81 
120 


360 
108 
250 
360 
360 
200 
90 
45 
45 
45 
90 
45 


సర్వదేవతా మంత్రకవచములు 


మంత్రాక్షరాలరహస్యం(బీజాక్షరనిఘంటువు) 


సర్వదేవతా మంత్రరత్నావళి 

దత్తాత్రేయ మూలికాతంత్రమ్‌ 

సదాచార దీపిక 

గాయత్రీ తంత్రమ్‌ 

గుప్త సాధన తంత్రం 

యంత్రసిద్ధి 

మంత్రశక్తి 

దత్తాత్రేయ తంత్రవిద్య 

మంత్రశాస్త్రం (గ్రంథము) 

తాంత్రిక పంచాంగం 

హవన తంత్రం 

పంచదశ మహాఖడ్గ తంత్రం 

మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు 

ప్రత్యంగిరాకృత్యాతంత్రం 

షోడశనిత్యతంత్రం 

శాక్తేయతంత్రం 

యోగినీ-వామకేశ్వరతంత్రం 

రుద్రయామళతంత్రం 

ప్రపంచసారతంత్రం 

బదనిక తంత్రమ్‌ 

ఉచ్చిష్ట గణపతి తంత్రమ్‌ 

రుద్రాష్టాధ్యాయః 

పరశురామతంత్రమ్‌ 

లక్ష్మీ ప్రత్యంగిరా తంత్రమ్‌ 

గంధర్వ తంత్రమ్‌ 

హిరణ్యశూలినీ తంత్రమ్‌ 

మాయాప్రత్యంగిరా తంత్రమ్‌ 

శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్‌ 

కామధేనువు తంత్రం 

శూలినీదుర్గాతంత్రం 

సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి) 

మహామంత్రశాస్త్రసంగ్రహః 

యంత్ర మంత్ర తంత్ర 

శూలినీదుర్గాతంత్రం (చిన్నది) 
7. గ్రంథాలు - ఆరాధనలు 

భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం 

గణేశ ఆరాధన 1 

గణేశోపాసన 2 

నవగ్రహారాధన 

నవగ్రహవైభవం 

నవగ్రహ రెమెడీస్‌ 

నవగ్రహ వేదం 

శనిగ్రహారాధన 

ఆదిత్యారాధన 

సుబ్రహ్మాణ్యారాధన 

శ్రీ శివ ఆరాధన 

లక్ష్మీ ఆరాధన 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


45 
45 
45 
45 
45 
108 
45 
333 
45 
45 
250 
45 
250 
90 
150 
360 
250 
250 
45 
250 
45 
45 
45 
90 
108 
250 
45 
250 
250 
250 
360 
360 
45 
150 
45 
100 


45 
90 
90 
144 
90 
90 
90 
90 
90 
90 
90 
90 


మావద్ద లభించు గ్రంథములు... మోహన్‌ పబ్లికేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి-5838 1014010012 6 


హనుమదారాధన 

లలితారాధన 

శ్రీ చక్రారాధన 

గాయత్రీ ఆరాధన 
వీరభద్రారాధన 

కాలసర్ప యోగం 

నిత్య జీవితములో రుద్రాక్షలు 
నిత్య జీవితములో నవరత్నాలు 
సుందరకాండ వచనం 
వేదసూక్తములు 
అష్టాదశపురాణములు 

వేమన పద్యసారామృతం 
పండగలు పర్వదినాలు 
కుజ(గ్రహారాధన 

ఖైరవారాధన 

సూక్తిరత్నాలు 

మనుధర్మ శాస్త్రం (వచనంలో...) 
పురాణపండ రామాయణం 
పురాణపండ భారతం 
పురాణపండ భాగవతం 

శ్రీ లక్ష్మీసన్నిధి 

సర్వదేవతా స్వరూపుడు వేంకటేశ్వరుడు 
హనుమచ్చరిత్ర 

పంచముఖ హనుమత్‌ వైభవం 
శ్రీ దేవీ స 


స్టూలాక్షరి శివపురాణం 

స్తూలాక్షరి వైశాఖపురాణం 

కార్తక పురాణం 

సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ 
మహామృత్యుంజయఅమృతపాశుపతమ్‌ 
పెద్దబాలశిక్ష 

గాయత్రీ మహిమ 

మత్స్య యంత్ర మహిమ 

పురాణనామ చంద్రిక 

వేదమంత్ర సంహిత 

వృక్షదేవతలు 

హనుమద్విజయం 

హనుమద్వైభవమ్‌ 

యాజుష స్మార్త సంస్కార చంద్రిక 
సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్‌ 
నవగ్రహ దర్శనమ్‌ 

నిత్యజీవితంలో నవగ్రహాలు 
సాలగ్రామములు 


90 


చతుర్వేదములు 108 
సహస్రలింగార్చన 120 
బృహత్‌ శివ స్తోత్ర రత్నాకరము 200 
బృహత్‌ దేవీ స్తోత్రరత్నాకరము 200 
బృహత్‌ విష్ణు స్తోత్రరత్నాకరము 200 
కేదారనాధ్‌ బదరీనాధ్‌ యాత్రాగైడు 36 
పంచమవేదం మహాభారతం 81 
దేవుళ్ళు డాట్‌ కామ్‌ 81 
తాళపత్ర సమాహార గోపురం 144 
శ్రీ హయగ్రీవ ఆరాధన 90 
శ్రీలక్ష్మీనరసింహ ఆరాధన 90 
దైవారాధన 90 
(సూరి) వాల్మీకి రామాయణం 90 
గణపతిభాష్యం 90 
దక్షిణావృత శంఖములు 45 
108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని 80 
ధర్మసింధువు (కేస్‌బైండింగ్‌) 240 
గీతారాధన 90 


యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి 90 


శ్రీ శివగీత 108 
భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని 100 
చిలుకూరి బాలాజీచరిత్ర 30 
నవయోగులు 90 


ఆంధ్రప్రదేశ్‌లో నిదర్శించవలనసిన ప్రముఖదర్గాలు 90 
సకలదేవతా అష్లోత్తరశతనామావలి (పెద్దది) 
-(108 అష్టోత్తరశతనామావళులతో) 90 


భగవత్‌స్తుతి 90 
సూర్యోపాసన 30 
8. వైద్య గ్రంథాలు 

ఆహారం ఆరోగ్యం 30 
మూలికావైద్య చిట్కాలు 30 
ఆయుర్వేద వైద్య చిట్మాలు 20 
ఆయుర్వేద వైద్యం 80 
గృహవైద్య రహస్యాలు 30 
ఆయుర్వేద వైద్యచింతామణి - సెట్‌ us 
గృహవైద్యసారం 30 
హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) 45 
ప్రకృతివైద్యం 30 
ఆహారం-వైద్యం 81 
సంపూర ఆయుర్వేద-చిట్కా వైద్యం 81 
ఆయుర్వేదమ్‌ 80 
అనుపానతరంగిణి ss 
ఆయుర్వేద మూలికావైద్యదీపిక 90 
దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు 

వాకడం - ఉపయోగాలు 90 
ఆకుకూరలు i 
వనమూలికావైద్యం 300 
ఏకమూలికావైద్యం 90 


అష్టాంగ హృదయం (4భాగాలు) 1200 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు... మోహన్‌ పబ్లికేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి-5838 1014010012 7 


రహస్యసిద్ధయోగవైద్యసారమ్‌ 
ప్రాథమిక హోమియోవైద్యం 
ఒబెసిటి 
హెల్త్‌గైడ్‌ 
ఆయుర్వేదం -జీవనవేదం 
ఫుడ్‌థెరపి 
న్యాచురల్‌థెరపి 
సంపూర్ణఆరోగ్యానికి 20ని॥ 
కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... 
యోగామంత్ర 
యోగా సండే టు మండే 
హెర్బల్‌ మెడిసిన్‌-హెల్త్‌టుడే 
హెల్త్‌ఫైల్‌ 

9. అయ్యప్ప - భవానీ రకాలు 
శ్రీ అయ్యప్ప లీలామృతం 
శ్రీ అయ్యప్ప ఆరాధన 
శ్రీ అయ్యప్ప యాత్రా విశిష్టత 
శ్రీ అయ్యప్ప భజనపాటలు 
శ్రీ అయ్యప్ప పూజాకల్పం 
శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు 
శ్రీ అయ్యప్ప దీక్ష! 
శ్రీ అయ్యప్ప భజనమాల F 
శ్రీ అయ్యప్ప నిత్యపూజ P 
శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి ౧ 
శ్రీ న. లిలామృతం (దుర్గాభవానీదీక్ష) 
దేవీలీలామృతం 
త్రీ దేవీ పూజాకల్పం 
దేవీ భక్తిగీతాలు 
జై భవానీదీక్ష F 
భవానీదీక్ష ౧ 
దేవీ భక్తిమాల 
శ్రీ అయ్యప్ప భజనావళి 
అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో) 

10. భజనలు - కీర్తనలు 

అన్నమయ్య కీర్తనలు (బిగ్‌) 
అన్నమయ్య కీర్తనలు (చిన్నవి) 
శ్రీరామదాసు కీర్తనలు (బిగ్‌) 
శ్రీరామదాసు కీర్తనలు(చిన్నవి) 
త్యాగయ్య కీర్తనలు 
సర్వదేవతా మంగళహారతులు 
వసుంధర మంగళ హారతులు 
సర్వదేవతా భజనలు 
జానపదగీతాలు 
చిట్లి పొట్టి పాటలు 
జాతీయ గితాలు 
శివభక్తి మాల 
విష్ణు భక్తిమాల 
దేశభక్తి గీతాలు 
సౌభాగ్య దేవతా మంగళహారతులు 


90 
90 
90 
90 
90 
90 
90 
90 
90 
90 
90 
90 
108 


25 
45 


30 
30 


పండుగలు -పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు 30 
గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు 30 
గానవిద్యాబోధిని 90 
అన్నమయ్య సంకీర్తనలు 90 
పెళ్ళిపాటలు -స్రీలపాటలు 30 
భక్తానంద భజనకీర్తనలు (ఓల్డ్‌సినీ స్టైల్‌) 80 
సర్వదేవతాభక్తిమణిమాల 830 
బతుకమ్మ ఉయ్యాల పాటలు(జానపదగీతాలు) 30 
11. హిట్స్‌ సాంగ్స్‌ 
ఘంటసాల భగవద్గీత 15 
ఘంటసాల సుమధురగీతాలు 90 
పి. సుశీల సుమధురగీతాలు 90 
ఎస్‌.పి. బాలు సుమధురగీతాలు 90 
ఎస్‌.జానకి సుమధురగీతాలు 90 
వేటూరి సుందరరామమూర్తిహిట్స్‌ 90 
సిరివెన్నెల సీతారామశాస్త్రి హిట్స్‌ న 
సినీభక్తిగీతాలు 90 
12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు 
శ్రీకాంతామణి వంటలు (వెజ్‌) 45 
శాకాహార వంటలు 20 
మాంసాహారవంటలు 20 
చిట్టిచిట్కాలు 20 
అందానికి చిట్కాలు 20 
పిల్లల పేర్లు (పెద్దది) 20 
పిల్లల పేర్లు (చిన్నది) 9 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్‌ 30 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ 830 
చిన్నారులకు చిరుతిళ్ళు 20 
పసందైన ఫాస్ట్‌ఫుడ్‌ వంటలు 20 
పలావ్‌లు, (ఫైడ్‌ రైస్‌లు, వెరైటీరైస్‌లు 20 
వేపుళ్ళు-ఇగుర్లు 20 
శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్‌) 45 
ఇంగ్లీషులో ఆడపిల్లల పేర్లు 36 
ఇంగ్లీషులో మగపిల్లల పేర్లు 36 
బ్రేక్‌ఫాస్ట్‌ వంటలు 20 
పండుగలలో చేసుకొనే పిండివంటలు 20 
మైక్రోవోవెన్‌ వంటలు 81 
సర్వదేవతాభక్తిమాల 30 
పిల్లలపేర్లు (బాబు) 30 
పిల్లలపేర్లు (పాప) 30 
మోడ్రన్‌ మెహంది (గోరింటాకు డిజైన్స్‌) 830 
వివిధ రకాలు 
ఎందరోమహానుభావులు 150 
యోగాసనాలు 30 
సూర్యనమస్మారములు 30 
పొడుపుకథలు (పెద్దది) 20 
పొడుపు కథలు (చిన్నవి) ర్‌ 
కాలజ్ఞాన తత్త్వాలు 20 
హింద్‌-తెలుగు-స్వబోధిని 15 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు... మోహన్‌ పబ్లికేషన్స్‌, కోటగుమ్మం,రాజమండ్రి-5838 10140౧1002 8 


ఇంగ్లీషు-తెలుగు -స్వబోధిని 15 | కాళహస్తి దేవీభాగవతం 90 
జనరల్‌ నాలెడ్జ్‌ 15 | కులార్ణవ తంత్రమ్‌ 150 
నూరు ఎక్కాలు 7 | ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం(ఒరిజనల్‌) 250 
1-100 టేబుల్‌ బుక్‌ 7 | యోగాసనాలు (VG/TNL) 30 
శ్రీరామకోటి 25 |రామరాయ వాస్తుశాస్త్రం (ముద్రగడ రామారావు)90 
శ్రీశివకోటి 25 | ఎం.ఎస్‌. ఆర్‌. హనుమాన్‌చాలీసా 9 
మేజిక్‌ 20 |ఎం.ఎస్‌.ఆర్‌.సుందరకాండ 70 
అంకెలతో గారడీ 20 | అష్టముఖ గండభేరుండతంత్రం 75 
(ప్రేమకథలు 20 | బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల) 75 
యువతరంగాలు (యువతరంకోసం) 20 తరిగొండవెంగమాంబవిరిచి త-శ్రీ వేంకటాచలమాహాత్యం 150 
ప్రేమా నీకు జోహార్లు (లవ్‌డిక్షనరీ) 20 |శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం 36 
హృదయస్పందన (కవితలు) 20 | గీతాంజలి (రవీంద్రనాథ్‌ఠాగూర్‌) 45 
వాత్స్యయన కామసూత్రాలు 80 | కాశీరామేశ్వర మజిలీ కథలు 75 
ఎ.పి.టూరిస్ట్‌ గైడు 380 | శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం) 500 
ఇంద్రజాల రహస్యాలు 25 |శ్రీదేవీభాగవతం బైండు 261 
మహేంద్రజాల రహస్యాలు 25 | శ్రీశివపురాణం బైండు 260 
విజయం మీదే 30 ప్రకృతిసిద్ధాంతములు -వేద విజ్ఞానము 

కలిసి జీవిద్దాం 30 -ఫలితజాతక సూత్రములు 595 
నాదబ్రహ్మోపాసన (ధ్యానం+సంగీతంమేలు కలయిక) 90 | విశ్వకర్మ ప్రకాశము 106 
శరీరభాష (బాడీ లాంగ్వేజ్‌) 90 న ర పకకకి) 
క్రియాయోగం 80 | గుప్తవాస్తు వాస్తువిజ్ఞానజ్యోతి 150 
ఆనందంగా జీవిద్దాం 81 | నారద సంహిత 150 
హరిశ్చంద్ర నాటకం 45 | రాహుకేతువులు సమస్త ప్రభావములు 100 
మ్యాజిక్‌గైద్‌-ట్రిక్కులు,తమాషాలు-కపటిప్రపంచం 90 | అంగారకుడు (కుజుడు) 45 
చదరంగం 90 | పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య) 150 
వాత్సాయనకామసూత్రాలు 90 | విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు స 225 
పంచసాయకం 90 వాస్తు విజ్ఞాన చంద్రిక ,»,100 
రతిరహస్యాలు 90 | మహాదశా పారిజాతం ,,100 


అనంగరంగం (కంభంపాటి స్వయంఫప్రకాష్‌) 90 |25సం॥ పంచాంగం (2000-2025) _ ,,250 
శృంగారకేళి (కంభంపాటి స్వయంఫప్రకాష్‌) 90 |Latitude - Longitude (English) ,, 50 
మార్షల్‌ఆర్ట్స్‌ (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి) 90 | జాతక నారాయణీయం (వాడ్రేవువారివి) రూ.150 


మంత్రశాస్తమహోదధి 90 |వాస్తు నారాయణీయం ,, 120 
అసతోమయ సద్గమయ 36 | యోగావళీఖండం స 120 
గాయత్రీవిజ్ఞాన్‌ 90 | ముహూర్త సింధువు 09 150 
చింతామణి (నాటకం) 50 | జయభారతి (పురాణపండశ్రీనివాస్‌) 21 
పాండవ ఉద్యోగం (నాటకం) 45 |జయహే...జయహే... " 27 
బాలనాగమ్మ (నాటకం) 50 | జయతు...జయతు... 35 27 
కాళహస్తి (స్త్రీల వ్రతకథలు 80 | సాయి... గా 45 
కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి) 45 | శ్రీమాలిక క 20 
కాళహస్తి గోవింద నామాల భగవద్గీత 25 | ఆరతిసాయిబాబా (1 25 
కాళహస్తి గృహవాస్తు చింతామణి 90 | అంగారకుడు 45 
కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు) 45 | శుక్రుడు 45 
కాళహస్తి శివపురాణం 90 | రాహుకేతువుల సమస్త ప్రభావాలు 100 


తమకు ఏ బుక్స్‌ కావలసిన, మనియార్దర్‌ని, డి.డి. గాని క్రింది అడ్రస్‌కు పంపగలరు. 


ఫోన్‌ : 2462565 (0883) 
mdhan మోహీన్‌ పబ్లికేషన్స్‌, 


సహస్రాధిక తెలుగు ఫ్రీ ఇ-గ్రంథములకై వీక్షించండి.... అజంతా హోటల్‌ ఎదుట, 
WWW.MOHANPUBLICATIONS.COM కోటగుమ్మం, రాజమండ్రి. 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


